రాథాకలై 


తెలుగు ; 

తెనుగు విందు 
వ్యాసమంజూష 

మదరాను తెలుసు 
దళవాయి రామప్పయ్య 
జయించిన జనత 

వేమన నూక్తులు 

సి, పి. బ్రౌన్‌ సాహితీ సేవ 
ఆడ పిల్ల తం[డీని 

శ్రీ విజయం 

రాజభ క్రి 

చర్మిత కెక్కిన చరితార్థులు 
చందమామ 

వాన కురిసింది 

అనగనగా 

మణీ మంజీరము 

తమిళ వేదము 

తమిళ పంచకావ్య కథలు 
తమిళ సాహిత్య చరిత 
తరతరాల తమిళ కవిత 
సుబహ్మణ్య భారతి 
తెలుగు-దాక్షిణాత్య సాహిత్యాలు 


రచనావళలి 


ఆధునిక తమళ సాహిత్య 
నిర్మాతలు 
తెలుగు సేతలు : 
ఆత్మచింతనము 
తమిళ కథానికలు 
చిట్టికి చిరుగంట 
రంగురంగులవూలు 
మగటి కలలు 
దారి చూపిన తాత; గాంధి 
కడుపులో గారడీ 
మా తాతయ్యకొక యేనుగుండేడి 
మొ॥ ని 
తమిళం: 
ఆయిరం తల్రైనాగం 
తిరుప్పతి వేంక కేశ్వ్యరర్‌ 
ఆంగం: 
The Ramayana in Telugu 
and Tamil-A Study 
Landmarks in Telugu 
Literature 
Tales From Telugu 
Ramblings in Telugu 
Literature 


మధుర నాయక రాజులు. 


చల్లా 'రాధాకృష్ణశర్శ్మ 


లక్ష్మినారాయణ గ్రంథమాల. 
9, నాగార్జున నగర్‌ మద్రాను._24. 


MADHURA NAAYAKA RAAJULU 


By 
Dr. Challa Radhakrishna Sarma, 
M.A., MLitt,, Ph.D. 


First Edition, 1978 


{C) Lakshminarayana Granthamala 
9, Nagarjuna Nagar 
Kodambakkam, Madras-600 024 


Printed at 


Weldun Press 
68, Mannappa Mudali St., 
Madras-21 


Price 


Rs. 5-00 


సమర్పణ 
రాజుల కోసము 
రణభూములలో 
కత్తుల కెరమై 
నెత్తుటి మడుగుల 
అసువులు వీడిన 
పర వ రేణ్యులకు 


వమునవిమాటలు 


తెలుగువారి చరితలోనేకాక దక్షిణ భారతదేశ చరిత్రలోనూ 
కీ.శ. 15, 16, 17 శతాబ్దులలో మధుర (పాండ్యమండలము) నేలిన 
నాయకరాజుల చరిత్ర ఒక మధురాధ్యాయము! బలనంవన్నులు, 
మేరు సమాన థైర్యయశ స్తిలకులు? నైన ఆ తెలుగు దొరల యేలుబడి 
లోనే దక్షిణ థారతమున తెలుగు మాటకు ఒక క్రొత్త చెలువము. 
లభించినది; తెలుగు పాటకు ఒక [కొక సోయగము సిద్ధిాంచినది. 
వారు సాగించిన నమరములును, సాధించిన విజయములును సంస్మర 
శీయములు. ఆ జ్మైతయా[తలు సంస్కృతీ విజయగాథ లన్నను అతిశ 
యోక్తి కానేరదు. శిల్ప చితతలేఖనాది లలితకళలకు పాదులు వెట్టి, 
నీరు పోసి పోషించిన కలా రాధకులు వారు; మతనహిష్షుత పదర్శించిన 
విశాల హృదయులు. (పజల కోనము స్మృతములు చావడులు బావులు 
చెరువులు మున్నగునవి నిర్మించి మహిత యశస్సు సముపార్చించిన 
మహనీయులు వారు. 


మధుర నాయక రాజులను గూర్చి ఆంగ్లములో వెలువడిన 
శ్రీ ఆర్‌. సత్యనాథయ్యరు (వభతుల రచనలు తెలుగు తమళముల 
లోని చారితక లేఖనములు మొదలగునవి -ఈ రచనకు ఆధారములు. 
ఆయా(గంథకర్తలకు నేను మిక్కిలి కృతజ్ఞుడను. 

ఈ పుస్తకము వెలుగు చూచుటకు ముఖ్యకారణము అంధ 
(వదేశ్‌ వభుత్య్వమువారి ఆర్థిక సహాయము. వారికి నా కృత జతను 
వినయవూర్వకముగా తెలువుకొనుచున్నాను. 

ముఖపత చితమును గురించి రెండు మాటలు. రాణి 
మంగమ్మయు, ఆమె మనుమడు విజయరంగ చొక గైానాథ 
నాయకుడును గల యీ చిత్రము మధుర మీనాక్షి ఆలయములోని 
ఊంజల్‌ (ఊోయెల) మండవము నందలి ఖిత్తి చితము. దీనిని 
దయతో ఒసగిన తమిళనాడు |వభుత్య వురాతత్వశాఖ వారికి మిక్కిలి 
కృతజ్ఞుడను. తెలుగువారి (పతిభాదికమును తెలియజేయుచున్న యా 
రచన తెలుగు పాఠకలోకమును అలరించునని నా నమ్మకము. 


చల్లా రాధాకృష్ణశర్మ్హ 


విషయాను[కమణ్‌క 


1.  మధురనాయక రాజ్యస్థావనము కే 


2, విశ్వనాథ నాయకుడు క్షే 
మొదటి కృష్ణప్ప నాయకుడు 22 
రెండవ కృష్ణప్ప నాయకుడు 27 

. ముద్దు కృష్ణప్ప నాయకుడు 29 

6. మొదటి ముద్దు వీరప్ప నాయకుడు 81 

7. తిరుమల నాయకుడు 88 

8. రెండవ ముద్దు వీరప్ప నాయకుడు 50 

9. చొక్కనాథ నాయకుడు ర్‌కి 

10. మూడవ ముద్దు వీరప్ప నాయకుడు 72 

11. మంగమ్మ 79 

12, విజయరంగ చొక్కనాథ నాయకుడు 90౮ 

13. మీనాక్షి 94 


14. మధురి నాయకరాజుల కాలపు రాజకీయ సాంఘిక 
పరిస్థితులు 161 
15. నాయక్షరావాల కాలవ్న తలుగు తమిఖథ 
సాహిత్యములు 114. 
అనుబంధము 118 
ముఖజ్ఞనామ నూచిక 122 





మధురనాయక రాజ్యస్థాపనము 


చర్మితకు తెలియవచ్చిన నాటినుండియు వైడై! నదీకీరఠమున 
ఉన్న మధురానగరము సిరినంవదలకు కొటారమై, తమిళభాషా 
సాహిత్యములకు నిలయమై శోభిల్లెను. ఆ నగరరాజము తొలుత 
పొండ్యభూపతుల అధీనములో ఉండెను. అందువలన మధుర రాజ 
మునకు పాండ్యమండల మను వ్యవహార నామము కలిగను. 
పాండ్యులు బలహీనులు కాగా వారిని జయించి చోళులు మధురను 
వశము చేసికొనిరి. గం గెక్కొండచోళ విరుదవిరాబితుడైన రాజేంద 
జోళుడే మధురను పరిపాలించిన [పథమ చోళమహీపతి అని చరిత 
కారుల నమ్మకము, అటుపిమ్మట వారికి పాండ్యులు సామంతళుళై 
కాలము గడపసెొగిరి. 18 వ శతాబ్ది నాటికి చోళరాజుల [పాభవ 
(ప్రాబల్యములు తగ్గముఖము పట్టెను. తగిన తరుణమునకై వేచియున్న 
పాండ్యులు ఆ అవకాశమును పురస్కరించుకొని మధురను హస్త 
గతము చేసికొన (పయత్నించిరి. కాని లాభము లేకపోయెను. 


ఇది యిట్టుండ గా, 1810లో ఢిల్లీపాదుషా అయిన అల్లాడఊద్దీనుజే 
అనుజ్జాతుడై అతని సేనాధిపతి మలిక్‌ కాఫర్‌ దక్షిణాపథము మీదికి 
దండెత్తివచ్చి విజయపరంపర సాధించెను. పొండ్యమండలము కూడ 
అతని స్వాధీనమయ్యెను, 


మలిక్‌ కాఫర్‌ జైైత్రయా[తాఫలితముగా దక్షిణ భారతము 
శీను చందధ్వఎము రెనరెపలాడదొడ గను. అయినను 1886 వ 
సంవత్సరమున విద్యారణ్య స్వామివారి నహాకార సొనుభూతులు 
సంపొప్తములు కాగా హరిహర బుక్కసోదరులు తుంగభ్యదా నదీతీర 
మున విజయనగరమును స్థాపించి హిందూ మతమునకును తల్‌ 
నంన్కృతికిని జీవము పోసిరి. హరిహరరాయల మరణానంతరము 
మొదటి బుక్కదేవరాయలు సింహాననమునకు వచ్చెను. అతని 
కుమారుడైన కంపరాయలు మహాసాహసుడగు యుద్ధవీకుడు. అతని 
నాయకత్వమున విజయనగర సైన్యములు మధురను ముట్టడించి 
తన్నగరమును పొలించు సుల్తానును సంహారించి మధురను 
వశము చేసికొనెను.2 ఈ విజయగాథ అతని భార్య గంగాదేవి [వాసిన 
మధురావిజయ మను (వశన్త నంన్మ్కృక కావ్యయులో మనోహరముగా 
అభివ క్రితము 

ఏరకంవరాయల విజయమునకువలితముగా మధురరాజ్యము 
విజయనగర రాజ్యమున లీన మయ్యెను, తదాదిగా విజయనగరా 
భీశ్వరుల (వతినిధులు పాండ్యమండల వ్యవహారములను వర ఫవేక్షింప 
జొచ్చిరి. వారిని దక్షిణ మహామండలేశ్యరు లనుట వ్యవహారము, 
ఈ రాజ్యపతినిధి నియామకము [1870 కి పిమ్మట జరిగె ననియు, ఏర 
వంపరాయలే మొదటి (ప్రతినిధి అనియు భావింపబడు చున్నది. 

రాజ్యవతినిధి నియామకము జరిగినన్కు [పాచీన పాండ్య 
ఖూవతుల నంతతివారే మధురను పరిపొలించుచుండిరి. కనుక వారిని 
వర్యవేక్షిందుటయే రాజ్యపతినిధి కర్తవ్యమై ఉండెను. బుక్కదేవ 
రాయల మరణా నంతరము రెండవ దేవరాయలు రాజ్యమునకు 
వచ్చెను. అతని కాలములో లక్కన మాదన లను సోదరులు రాజ 
కపఆనిధులుగా నియమికులై మధుర్క తంకావూరు రాజ్యముల వ్యవహా 


4 


రములు పర్యవేక్షించు చుండిరి. అటు పిమ్మట సాటవ వంశీయుడైన 
నరసింహరాయలును, అతని అనంతరము తుళువ వంశన్ధుడైన నర 
'సింహరాయలును విజయనగర సాామాజ్యమును పరిపొలించిరి. తుళువ 
వంశీయులలోనే కాక దక్షిణ భారతము నేలిన చకవర్తులలోనే 
ఉపముఖు డనదగిన శ్రీకృష్ణ దేవరాయల కాలములో దక్షిణొవథము 
'విజయనగ రాధీశ్వరుల యేలుబడీలోకి వచ్చెను, 


రాయలవారి కాలములో పొండ 9 మండలమున చంద శేఖర 
పొండ్యుడున్వు చోళమండలమున వఏీరశేఖర చోళుడును రాజ్యాధి 
కారము చేయు చుండిరి. చంద్రశేఖర పాండ్యుడు బలహీను డగుటచే 
మధురలో శాంతి భదతలు న్వన్నగత వృత్తాంతము లయ్యెను. శక్తి 
మంతమన [పభుత్వము కూడ లోపించెను. పొండ్యుడు దాసీపుతు 
డను అవ|వథ ఒకటి వచారములో ఉండెను, అందువలన ప్రజలు 
సొమంతులును అతని పరిపాలనమును నిరసించిరట! ఈ కారణము 
లను ఆధారము చేసికొని వీర శేఖర చోళుడు అనాయాసముగా చంద 
శేఖర పొండ్యుని యుద్దములో జియించి మధురను వశము చేసి 
శొనెను. పిమ్మట రాజ్య(భష్టుడైన పొండ్యుడు వీర శేఖరచోళుని విజయ 
వృత్తాంతమును రాయలవారికి నివేదించెననియ్యు అది విని కోపో.దిక్తు 
డైన రాయలు వీరశేఖరచోళుని శిక్షింవ దలచి ఆ కార్యభారమును 
దక్షిణ దేశపు ప్రతినిధి అయిన కోట్యము నాగమనాయని యందుంచె 
ననియు తెలియుచున్నది. 

నాగమనాయకుడు కాశ్యపగోతోదృవుడు, కాంచీవుర నివాసి. 
రాయలకు కుడిభుబము, సేనాధిపతి, కోశాధికారి ముఖ్య కర్యగాహి 
మున్నగు బాధ్యతాయుతములగు సెక్కు వదవులను కడు సమర్థతతో 
నిర్వహించిన [పతిభాశాలి. సాళువ నరన నాయకుడు మరణించిన 
కుదవ తుళువ నరననాయకుడు విజయనగర సింహాసనమును అక 


3 


మించుటకు _1పయత్నించిన సందర్భమున నాగమనాయకు డతనిక్రి 
చేదోడు వాదోడుగా సంచరించిన కారణమున, అతడు తుళువ వంశీ 
యుల ఆదరాభిమానములకు పాతు డయ్యెను, అటుల రాజాను[గహా 
మును సంపాదించి సిరిసంపదలతో తులదూగుచున్నను, అనవత్యుడైన 
కారణమున నాగమనాయకుడు సంతానార్శియై కాశికా విశ్వేశ్వరుని 
సందర్శింప దలబెను. అప్పుడు తన ముఖ్యా(శితుడగు రామభ్మదప్ప 
నాయని తన స్థానమునం దుంచి నాగమనాయకుడు కాశికి పోయెను. 
విశ్వనాథుని సేవించి న్వగ్భహము చేరిన కొంతకాలమునకు నాగము. 
నాయనికి పుతోదయ మయ్యెను. అతడే విశ్వనాథ నాయకుడు.5 


రాయల వారి అజ్ఞ ననుసరించి చోళ మండలమునకు వెడలిన 
నాగమనాయడు వీరశేఖర చోళుని జయించి పిమ్మట మధురకు 
పయన మయ్యెను. అట (పశాంతత లోపించియుండెను. కనుక శాంతి 
భదతలు నెలకొల్పవలెనను నదుర్దేశముతో మధురను పొండ్యుని 
వశము చేయక నాగమనాయడే స్వయముగా పాండ్య చోళ మండల 
ముల పరిపాలనా వ్యవహారములను పర్యవెక్షింప సొగను. ఇది 
పాంశ్యునికి నచ్చలేదు. నా రాజ్యమును నా వశము చేయు మనుచు 
అతడు |పక్కలోని బళ్లిము వలె నాగమనాయని బాధింవ జొచ్చెను. 
అయినను పొండ్యుని మాటలను పెడచెవిని పెట్టి నాగమనాయకుడే 
రాజ్యాధికారము చేయు చుండెను. అప్పుడు గత్యంతరము లేక 
పొండ్యుడు రాయలవారిని దర్శించి మధుర రాజ్య వ్యవహారములను 
వివరించెను. 

అంతలో నాగమనాయడు కూడ మధురలోని అ(|పశౌంత' వాతా 
వరణమును వివరించుచు ఒక లేఖ (వాసి దానిని రామభ్యదప్ప 
నాయని మూలముగా రాయలకు అందజేసెను. కాని తన ఆజ్ఞను 
ఉల్పంఘిందె నను కోపముతో రాయలు రామభ[దప్ప నాయని మాట. 


4 


అను సరకుసేయటేదు. అంతేకాదు; మధురను పొండ్యుని వశముచేసి 
విజయనగరమునకు మరలి రమ్మని ఆజ్ఞాపించుచు నాగమనాయనికి 
ఓక లేఖ పంపెను. అందుకు (పత్యుత్తర మొసగుచు తాను తన నిజ 
దవ్యమును కూడ వినియోగించి మధురలో శౌంతిభ[దతలు నెలకొల్పు 
చుంటి ననియు దాసీపుతుడు, అసమర్థుడును అయిన చంద శేఖర 
పొండ్యుడు రాజ్యము చేయుటకు అనర్హ డనియు నాగమనాయడు 
విజయనగర సామాట్టునకు తెలియజేసెను. కాని ఆ సమాధానము 
రాయలను కోవవివశునిగా చేసెను. పిమ్మట రాయలచే అనుజ్జాతుడై 
విశ్వనాథనాయకుడు తండి మె కత్తికట్టుటకే నిశ్చయించి మధురకు 
ససైన్యముగా వెడలె ననియు, తండి కొడుకులకు ఘోర యుద్ధము 
జిరిగెననియు అందులో విశ్వనాథనాయకుడే జయించెననియు పిమ్మట 
అతడు దక్షిణ సింహసనాధ్యక్షుడయ్యె ననియు తెలియు చున్నది. 
ఈ విషయాదికము తంజావూరి ఆం|ధ రాజుల చరి[శలో వివరముగా 
పేర్కొనబడినది. నాగమనాయని తిరుగుబాటును నమక్థించు శాననా 
థారము లభించకపోయినను, పె చారితక లేఖనము నందలి కథన 
మును బట్టి చూడగా అందలి విషయములు కొంతవర కైనను విశ్వాస 
నీయము లని తోచును. 

ఏది ఎట్టున్నన్కు మధురనాయక రాజ్యస్థాపనము శ్రీకృష్ణదేవ 
రాయల కాలములో జరిగెనని తలచుటకు ఈ కథ మిక్కిలి తోడ్పడు 
చున్నది. అనగా రాయల వారి మరణాత్చూర్వమే, 1529 వ సంవత 
రములో మధురలో నాయకవంశీయుల పరిపాలన |పొరంభ మయ్యె 
నని చెప్పవచ్చును. 

మధుర నాయక రాజ్య న్థావనము శ్రీకృష్ణదేవరాయల కాల 
మున గాక అచ్యుతదేవరాయల కాలమున జరిగె ననియ్యు విశ్వనాథ 
వాయకుడు మధుర నాయక రాజ్య స్థాపకుడు కాడనియు కొందరు 


ర్‌ 


చరిత్రకారుల అభిప్రాయము.” కాగా అచ్యుత దేవరాయల కాలములో 
కూడ విశ్వనాథభనాయకుని కుమారు డగు మొదటి కృష్ణప్పనాయకుని, 
కాలములో మధుర నాయక రాజ్యుస్థాపనము జరిగె ననియు పేర్కొన 
దగును. 

అచ్యుత దేవరాయలచే పలువగ బిరుదులు పొంది విశ వ్రనాథ 
నాయకుడు దక్షిణ సింహాసనాధ్యక్షుడయె; నని పొండ్యరాజ చరిత 
అను ప్రాచీన లేఖనము కేర్కొనుచున్నది.8 తంజావూరి ఆంధ రాజుల 
చరిత్ర కూడ పాండ్య మండలాధీశ్వరుడుగా విశ్వనాథ నాయకుడు, 
మధురకు వెడలినపుడు, శ్రీకృష్ణదేవరాయలు అతనిని ఘనముగా 
నన్మానించెననియు, విజయనగరాధి దేవత అయిన దున్గాదేవి వ్మిగవా' 
మును కూడ అతనికి బహూకరించెననియు పేర్కొనుచున్నది.* 

మధురనాయక రాజ్యస్థావనము 1529 వ నంవత్సరమున 
జరిగెనని సత ర్ర్‌నాథ అయ్యరును, అచ్యుత దేవరాయల కాలమున జరిగె 
నని హెరాస్‌ దొరయు సేర్కొనిరి. -ఈ రెండు వాదములే కాక 
మరొక వాదము కూడ కలదు. అచ్యుత దేవరాయలకు పిమ్మట 
సింహాననమునకు వచ్చిన నదాశివరాయల కాలములో నాయక రాజులు 
స్వతం[తులై రాజ్యాధికారము నెరవుచుండిరని ఈ వాద సారాంశము. 
ఇట్టు విశ్వసించు చరిత్రకారుల మతానుసారము మధుర నాయకరాజుల 
పరిపాలన 1559 వ సంవత్సరము నుండి |పారంభ మగచున్నది.!€ 
1560 వ నంవత్సరమున వేయబడిన విశ్వనాథ నాయకుని శాసన 
మునకున్కు అంతకు పూర్వము వేయబడిన అతని శాననములకును, 
గల ఖేదమే పె వాదములను బలపరుచుచున్నది. 

విశ్వనాథ నాయకుని తొలి శౌాననములలో అతడు “ళృత్యుడు,. 
“డాడిగము, “అడవము అని పేర్కొనబడెను. కాని 1560 వ సంవ 
తరపు శాసనమునందు అతని కుమారుడైన మొదటి కృష్ణప్ప నాయ 


6 


కుడు కూడ అతనికి పభుత్వ వ్యవహారములలో సహాయము చేయు 
చున్నట్టుగా కలదు. కనుక మధురనాయక రాజ్య స్థాపనము 1559 వ 
సంవత్సరమున జరిగనని భావించుటయే యుక్తము. మధురకు నంబం 
ధించిన పెక్కు చారిత్రక లేఖనములు విశ్వనాథ నాయకుడే మధుర 
నాయక రాజ్యస్థాపకడని పేర్కొనుట గమనింపదగిన విషయము. 


1. వైయై అని కూడ వ్యవహరింతురు. 


2. కంపరాయలకు సహాయముగా గోపన మంతి, సాళ్వ 
మంగు (మంగనృపుడు) మొదలగువారు సుల్తానుతో జరిగిన 
యుద్దములో పాల్గొనిరి, ఈ యుద్ధము 1365-70 (పాంతముల: 
జరిగినట్టు భావింపబడుచున్న ది. 

గోపన మంతి ఆనాళ్ళ లో అశేషశేముషిని (పదర్శించిన 
మంతి స _త్తముడు. సింధుమతీపరిణయ మను (ప్రబంధము అతని 
రచన. 


సిల్లలమళజ్దీ పినవీరభ్యదుడు వెలయించిన జై మిని భారత 
ములో సాళ్వ మంగనృవుని (సశంస కలదు. 


“దురములో దక్షిణ సురతాను నెదిరించి 
కొనివచ్చి సంపరాయనికి నిచ్చె 
సా_మాజ్యమున నిల్చి సాంపరాయ స్లావ 
థి 
నాచార్య బిరుద విఖ్యాతి గాంచె 
(శ్రీరంగవిభు (బతిష్టించి యజణ్యది వేల 
మాడ ల ద్రేవునుమ్మడికి నౌాసగె 


7 


మధుర సుర్మతాణు మడియించి పరపక్షి 
సాళువ బిరుదంబు జగతి నెజపె 


న! ఉం శాక 


సాహాసంబున నుప్పొంగు సాళ్ళ మంగు. 


9. 9 సర్గల ఈ కావ్యమునకు వీరకంపరాయ చరిత మను 
నామాంతరము కలదు. దీనిని శ్ర తాడేపల్లి రాఘవ నారాయణ కొ శ్రీ 
పద్యకావ్యముగ తెలుగు చేసిరి. 


1966లో (శ్రీ పోతుకుచ్చి సు[బహ్మాణ్యశాస్ర్రి నవ్యాఖ్యాన 
ముగా (పకటించిరి. 


4. ఈ వృతాంకము తంజావూరి యాం ధరాజుల చరితలో 
విపులముగా చెప్పబడినది. రెండవ వేంకటపతిరాయలు వేయించిన 
కూనియూరు పృతము లందును ఈ (ప్రశంస చేయబడినది. 
(చూడుడు : శ్రీ హెచ్‌. కృష్ణళాస్తి వ్యాసము, ఎపి గాఫియా 
ఇండికా, సం. లి,పు. 296) 


ర్‌, లింగనమఖి (శ్రీ కామేశ్వరకవి రచించిన సత్యభామా 
సాంశ్వనములో ఇట్లు కలదు. 


“ఆ నాగవిభుండు గంగా 
స్నానము గావించి విశ్వనాథుని కృప యెం 
తేని తగ విశ్వనాథ 
క్మెనాథుని గాంచె వేడుకలు నలువొందన్‌ ” 


8 


విశ్వనాథనాయకుడు 1495 లో జన్మించినట్లు భావింపబడు 
చున్నది. 


6. (శ్రీ ఆర్‌. సత్యనాథ అయ్యరు: History of the 
Nayaks of Madura, పు. 47. 


7. (శ్రీయుతులు కె. ఏ. నీలకంఠశాస్ర్రి, నేలటూరు వేంకట 
రమణయ్యలు తమ Further Sources of Vijayanagara History 
అద ఆర్య వి ర 
లో (సం. 1, పు. 241) ఇట్లు పర్కొ-నిరి, 
“A careful and unbiassed study of all the available 
sources of information leads us to the conclusion that the 


Nayak Kingdom of Madura was founded not by Viswa- 
natha Nayaka but his son K:snappa.” 


8. “అద్యుతరాయ లే యవనీశ మౌళి 
నరుదులౌ పలువగ బిరుదు లిచ్చె 
దక్షిణ సింహాసనా కీణ స్మామాజ్య 
ధారేయు డయ్యె నేధరణి విభుండు 
ఘనముగా విజయదుర్గను మహాలక్ష్మీ నే 
దీరుండు తెచ్చి (పతిష జేసె 
మధురాపురంబున, మహనీయ పాండ్య భూ 
మండలం బేలె నే మహిపమాళి 
యతండు నృపమ్మాతుడా! మహాహవజయాంక 
భూవరాహాది బిరుద సంభూత కీ_ర్టి 


9 


కా రికీ చంద ధవళిత గగనవాటి 
నలఘుడౌ విశ్యనాథనాయక కిరీటి, *” 


ఈ పద్యమును తొలుత కీర్తిశేషులు (శ్రీ వేటూరి (ప్రభాకరశాక్ర్రి. 
సత్యభూమాసాంత్వన పీఠికలో |పకటించినారు. 


9. తంజావూరి ఆం ధరాజుల చర్మితపు (పత్యంతరము 
నందు వీరశేఖర చోళుని శిషీంచుటకు నాగమనాయని దశీణా 
పథమునకు పంపినవాడును, విశ్యనాథనాయకుని దకిణ సింహోసనా 
ధ్యతునిగా చేసినవాడును శ్రీ కృష్ణదేవరాయలు కాడనియు 
అచు్యుతదేవరాయలే అనియు కలదట: కర్ణాటకొటికం రాజుల 
కైఫీయతులో కూడ ఈ విషయ ముదాహరింపబడెనట. వివర 


ములకు : Further Sources of Vijayanagara History, పు. 
225-27 


10. (శీయుతులు నెల్సన్‌, వి. రంగాచారి, కె. ఏ. నీల 
కంఠకశాస్రి, నేలటూరు వేంకటరమణయ్య, మల్లంపల్లి సోమశేఖర 
శర్మ _పభృతు లీవాదమును బలపరుచుచున్నా రు. డాక్టర్‌ నేలటూరు. 
"వేంకటరమణయ్య ఈ అభ్మిపాయమునే తమ 5046169 1౧ the 
History of 3rd Dynasty of Vijayanagara లో (వు. 45). 
పునరుద్దాటించినారు. 





విశ్వనాథ నాయకుడు 
[1529 _ 1564] 


విజయనగరమునుండి తరలివచ్చిన విశ్వనాథ నాయకుడు! 
మధురలో (వవేశించునాటికి ఆ నగరము పూజాపురస్కారములు లేక 
బూజుపట్టిన గుడి వలె ఉండెను. మధుర రాజ్యములో ఎచ్చట చూచి 
నను చిట్టడవులే కానవచ్చెను. చోరభయము ఎక్కువగా ఉండెను. 
దుర్గములు శిథిలావస్థలో ఉండెను. గుళ్ళు గోపురములు కళా విహీన. 
ములై ఉండెను. శాంతిభదతలు కరవయ్యెను. తుదకు మధురానగ 
రము కూడ దుస్థితికి పాల్బడియుండెను. కాగా మధురను తొలుదొలుత 
పునరుద్ధరింప దలచి విశ్వనాథ నాయకుడు దళవాయి |పథాని2' 
అరియనాథ మొదలి దళవాయి వినపాకం శకేశవప్పనాయశు మొద 
లగు వారికో సంపదించి తన్నగరమును పునర్నిర్మించెను. అది 
ముగిసిన పిమ్మట మీనాక్షీ సుందరేశ్వారుల ఆలయమును కన్నుల 
పండువుగా తీర్చి దిద్దెను. [(పజిలకు ఉపకరించు పనిపాటులలో పిత్రా 
ర్హిత్వమైన ధనమును కూడ వినియోగించుటకు అతడు వెనుదీయలేదు. 
అట్టి త్యాగఏీరుడు విశ్వనాథ నాయకుడు ! కనుకనే దానశీలు డనియు 
[(వజారంబజక పరిపొలకు డనియు అతడు పేరుపెంవులు గడించెను 


12 


అతని యేలుబడిలో మధుర సర్వ విధముల అభివృద్ధి చెందెననుట 
నిస్సంశయము, 

విశ్వనాథ నాయకుడు తొలుత పొండ్య చోళ మండలములకు 
రాజ్మపతినిధిగా నియమింపబడెను. కాని శ్రీకృష్ణదేవరాయల మరణా 
నంకఠకరము, అచ్యుత దేవరాయల కాలములో చోళమండలము [వత్యేక 
'రాజ్యముగా వరిగణింవబడెను, దానికి చెవ్వప్ప నాయకుడు అను 
నతడు పరిపాలకు డయ్యెను. అతడు అచ్యుత దేవరాయలవారి మరద 
లగు మూర్తెమ్మను వివాహ మాడెను. ఆ సందర్భమున, చెవ్వప్ప 
నాయకునికి తంజావూరి రాజ్యము అరణముగా లభించినట్టు విశద 
మగుచున్న ది. 

ఈ విభజనానంతరమ్ము తిరుచ్చిరాపల్లి మధురకును, వల్దం 
దుర్గము తంజావూరికిని సంక్రమించెను. ఆ నాళ్ళలో కావేరి కిరువైవుల 
చిట్టడవులు దట్టముగా నెరిగిన కారణముగా, దొంగల భయము 
ఎక్కువగా ఉండెను. అందువలన విశ్వనాథ నాయకుడు అ అడవు 
అను కొట్టించెను. రక్షకభట దళమును ఏర్పరిచెను. తిరుచ్చిరావల్టి 
దుర్గము నావరించి రెండు (పాకారములు నిర్మించి, వాటి చుట్టును 
విశాలమగు కందకమును (తవ్వించెను. తతృ్సలిత ముగా తిరుచ్చిరాపల్లికి 
రక్షణ యేర్పడెను చోరభయము నశించెను. అంతటితో ఆగలేదు 
విశ్వనాథ నాయకుడు, తిరుచ్చిరాపల్లి, శ్రీరంగము మొదలయిన 
పుణ్య క్షే[త్రములందలి ఆలయములను వునరుద్ధరించెను. 

విశ్వనాథ నాయకుని కాలములో తిరుచ్చిరాపల్లిలో సుందర 
మగు తటాక మొకటి వెలసెను. దీనిని తెప్పకుళం అని వ్యవహరిం 
తురు. శ్రీరంగ దేవాలయమునందు [కొత్తగా మందిరము లనేకములు 
కట్టించెను. పొకారముల లోవల నివాసయోగ్యములగు గృహములు 
కూడ కట్టించెను. ఒక్క శ్రీరంగదేవాలయమున శే విశ్వనాథ నాయ 


12 


కుడు మూడు లక్షల వొన్నుల ధనమును (బంగారు నాణెములు) 
వెచ్చించినట్టు విదిత మగుచున్నది. 


అటుల విశ్వనాథ నాయకుడు మధురను వునర్నిర్మించియు, 
జీర్ణావస్థలో ఉన్న గుళ్టుగోపురములను పున రుద్ధరించియు (వజొనన్ను 
తిని చూరగొనుచుండగా, తిరునల్వేలి మండలములో ఒక తిరుగుబాటు 
తల యెతెను. 


(పపాచీన పాండ్య రాజుల సంతతికి చెందిన ఐదుగురు రాజులు 
ఏకమై విశ్వనాథ నాయకుని |పతిఘటింప నిశ్చయించిరి. వారిని 
పంచపొండ్యు లందురు. ఆ తిరుగుబాటును అణచుటకై విశ్వనాథ 
నాయకుడు అరియనాథ మొదలిని తిరునల్వేలికి పంపించెను, నయోక్తు 
లతో అతడు వారిని వశము చేసికొనుటకు యక్నించెను. కాని లాభము 
లేకపోవుటచే, తుదకు యుద్ధమే శరణ్య మయ్యెను. ఆ సందర్భమున 
తిరువడి రాజ్యము నేలు భూతలవర్మ అను నతడు పంచపాండ్యులకు 
అండగా నిలిచెను. అందువలన విశ్వనాథ నాయకుడు తిరువడి మీదికి 
కూడ దండెత్తి పోవలసివచ్చిను. ఏక కాలమున రెండు యుద్ధములలో 
పాల్గొనవలసి వచ్చుటచే, విశ్వనాథ నాయకుడు దక్షిణభారత వ్యవ 
హారములను అచ్యుత దేవరాయలకు తెలియజేసి ఆతని సహాయము 
నర్థించెను, 


అచ్యుత దేవరాయలు వెనువెంటనే సైన్యసమేతుడై కదలివచ్చి 
తిరువడి రాజ్యమును ముట్టడించెను. ఈ యుద్ధములో మొదటి కృష్ణప్ప 
నాయకుడు [ప్రముఖ పాత్ర వహించెనని తెలియుచున్నది. విజయనగ' 
రాధీశ్వరునితో యుద్ధము చేయజాలక భూతల రామవర్మ సుచీంద్ర 
మనుచోట న్మమాట్టుతో నంధి చేసికొనెను. అతనికి కప్పము కట్టుటకు 
కూడ సమ్మతించెను, 


13 


అటుపిమ్మట విశ్వనాథ నాయకుడు పంచపాండ్యులతో యుద్ధ 
మునకు దిగెను. అతడు (ప్రదర్శించిన ధైర్య సాహసములకు అచ్చెరు 
వొంది అశనితో వారు సంధి చేసికొనిరి. తతృలితముగా తిరునఠ్వేలి 
మండలము మధురకు నం[కమించెను. 


శాంతిభదతలు నెలకొల్పుటయే లక్ష్యముగా భావించిన విశ్వ 
నాథ నాయకుడు వెనువెంటనే తిరునల్వేలి పట్టణమును విస్తృతపరిచెను. 
వీధులను విశాలను చేసెను. గుట్టగోవురములను పునరుద్ధరించెను. 
[కొత్తగొ కొన్ని [గామములు నిర్మించెను. చెరువులు కాలువలు మొద 
అగువాటిని తవ్వించి వ్యవసాయాభివృద్ధికి మిక్కిలి పాటుపడెను. కాగా, 
విశ్వనాథ నాయకుని దొరతనములోకి వచ్చిన పిమ్మట తిరునల్వేలి 
మండలమున శాంతిభ[దతలు నెలకొనెననుట నత్యదూరము కాదు. 


అటుల విశ్వనాథ నాయకుడు రాజ్యమునం దెలైడల శాంతిభ|ద 
తలు కల్సించుటకు కృషి నలుపుచున్న కాలములో అతశు మరొక 
యద్ధము చేయవలసి వచ్చెను. కంబముగూడలూరుసీమ నేలు రాజు 
తాను చోళవంశీయుడ నని చెప్పుకొని విశ్వనాథ నాయకుని రాజాధి 
కారమును తిరస్కరించుటయే కాక. చెల్లించవలసిన కప్పమును కూడ 
చెల్టించుటకు నిరాకరించిను. విశ్వనాథ నాయకుని ఆజ్ఞానసారము 
రామభ (దప్ప నాయడు సైన్యనమేతుడై వెడలి కంబమును ముట్ట 
డించెను. ఆ యుద్ధములో మధురకే విజయము లభించెను. అందుకు 
సంతోషించి విశ్వనాథ నాయకుడు వెగై ఒడ్డున ఊన్న వేదకరై అను 
పాళెమును రామభ్యదవ్ప నాయనికి సర్వాధికారములతో ఇచ్చెను. 


విశ్వనాథ నాయకుని కాలములోనే మధుర రాజ్యము మహో 
న్నతస్థితి నందుకొనెను. అకని రాజ్యమునకు ఉత్తరమున ఉటత్తూరు 
నలికొండ పురములను దక్షిణమున కన్యాకుమారియు, వడమట 


14 


కోయంబత్తూరు, ధారాపురమ్కు ఈకోడులును; తూర్పున రామేశ్వర 
మును సరిహద్దులుగా ఉండెను, అనగా నేటి మధుర్క రామనాథ 
పురము కోయంబత్తూరు, సేలం జిల్లాలు అతని కాలములో మధుర 
నాయక రాజ్యమై ఉండెనని చెప్పవచ్చును. 3 తిరువాంకూరులోని 
కొంత భాగము కూడ అతని యేలుబడిలోకి వచ్చినట్టు తెలియుచున్నది. 


రాజ్యమున శాంతభ్యదతలు నెలకొల్పబడిన తరువాత, పరిపాలన 
.సౌష్టవము నుద్దేశించి విశ్వనాథ నాయకుడు ఒక నూకన పరిపాలనా 
విధానమును (వవేశ పెకైను. దానికి పాళెము పద్ధతి అని పేరు. ఆ 
విధానమునకు రూవరేఖలు తీర్చిదిద్దిన వారిలో దళవాయి (వధాని అరియ 
నాథ మొదలి మొదట సపేర్కొనదగినవాడు, 


(పాచీన పాండ్య రావాల సంతతివారున్కు వారి సామంతుల 
నంతతివారున్తు మహమ్మదీయుల బారినుండి తప్పించుకొను తలంపు 
తోనో మరి యే కారణముననో ఉత్తరము నుండి వచ్చి దక్షిణభారత 
మున స్థిరనివాసములు వర్పరుచుకొన్నవారును ఆ యా (ప్రదేశము 
అలో పలుకుబడి కలిగియుండిరి. వా రెల్టరు సంతృప్తు లైననే కాని 
మధుర రాజ్యములో శాంతి నుస్థిరముగా ఉండదు. అంతేకాక 
ఆ రోజులలో రాజ్యమున పలుచోట్ల చిట్టడవులు చెరిగియుండుటచే 
దేశము వీడువడి యుండెను, ఈ విషయములను క్షుణ్ణముగా గహిం 
చిన విశ్వనాథ నాయకుడు దేశ క్షేమమును ఉద్దేశించి పాళెము 
పద్దతిని వవెశ పె.క్రైను. 


విశ్వనాథ నాయకుడు రాజ్యము నంతటిని డెబ్బది రెండు పాళె 
ములుగా విభజించెను.4 [వతి పాళిమునకును ఒక అధికారిని నియ 
'మించెను. అతనికి పాళిగారు అని పేరు. పాళిములకు నంబంధించిన 
సర్వ వ్యవహారములందును తుదిమాట ఆ యా పాళెగార్డదే. శ తువుల 


కేర్‌ 


బారి నుండి పాళిములను నంరక్షించుకొను బాధ్యత కూడ వారికే 
ఒప్పగించబడెను. వారనత్వాధికారము సైతము కల్పింపడుటచే పాళె 
గార్ల సంతతికి పాళిముల పై హక్కు ఏర్పడెను. కనుక ఈ విధానము 
వలన ఆ యా పొళిములకు పొళిగార్ల్డు (ప్రభువు లయిరి. అధికారముతో 
పాటు కొన్ని షరతులు కూడ విధింపబడెను. పాళెగార్గు శేంద 
(వథుత్యము నెడల వినయవిధేయతలు |పవకటింపవలెను. తమ 
రాబడిలో మూడవ వంతును వారు కప్పముగా చెల్లించవలెను 
యుద్దము సంభవించిన, తమ తమ సైన్యములు పంపి వారు మధుర 
రాజ్యాధివతికి బాసటగా నిలువవ లెను. 


పొళెము పద్ధతిని (వవేశ పెట్టుట వలన విశ్వనాథ నాయకుడు 
రాజ్యము నందలి పేరు గల నున్నీల ఆద రాభిమానములు చూర 
గొనెను. (పాళలీన పాండ్యరాజుల సంతతికి చెందినవారును స్థానిక 
ముగా పలుకుబడి కల (పముఖులును విశ్వానాథనాయకుని యందు 
అవిరళ భక్తి విశ్వానములు (పకటించిరి. అందువలన రాజ్యములో 
శాంతి భద్రతలు నుస్థిరము అయ్యెను. మరొక విశేష మేమనగా: 
పరిపాలనాధికారముతో పాటు బాధ్యతలు కూడ కల్పింపబడుటచే, 
పాళెగార్డు తమ పాళిములను _శద్ధాసక్తులతో సంరక్షించు కొనసాగిరి. 
ఈ విధానము అమలులోకి వచ్చిన తరువాత, చిట్టడవులు చాలవరకు 
స్‌ర్మూలింవబడెను. నీడుగా పడియున్న భూమి సాగుచేయ బడెను. 


మొత్తముమీద పాళెము పద్ధతి విశ్వనాధ్రనాయకుని కాలములో 
నత్సలితములు ఒనగినన్కు తరువాతి వారి కాలములో అది అనర్థము 
లకు దారి కీసెనని నుడువవలసి యున్నది. కనుక ఈ విధానము 
విశ్వనాథ నాయకుని కాలములోనే సర్వోత క్రాష్టముగా ఉండె ననుట 
సమంజసము. 


15 


విశ్వనాథ నాయకుడు వస్తుతః బహుముఖ |పజ్జాశాలి. అయినను 
అతడు పరిపాలనా వ్యవహారములలో నాగమనాయని ముఖ్యా శికుల 
నహాయమును అపేక్షించెను, వారిలో పేర్కొనదగినవారు అరియనాథ 
మొదలి రామభ|దప్ప నాయడు [వభ్ళతులు, 

అరియనాథ మొదలి పేదకుటుంబములో జన్మించెను. న్వయం 
కృషివలన దళవాయి[పథా) వంటి ఉన్నత వదవిని అలంకరించి 
కడు సమర్థతతో వ్యవహరించెను. విశ్వనాథ నాయకుడు తలపెట్టిన 
రాజకీయ సంస్కరణములలో అతడు (వముఖపాక్ర వహించెను. 
విశ్వనాథ నాయకుడును అరియనాథ మొదలియు కలసి తికనలేలి 
సీమలో పం(డెండు (గామములు దానము చేసినట్టు ఒక శాననము 
స్పష్టము చేయుచున్నది.5 


మధురలో శాంతి స్థాపనావనరమున విశ్వనాథ నాయకునికి 
కుడిభుజముగా వ్యవహరించినవాడు రామభ్యదప్పనాయడు, చారిత్రక 
లేఖనములలో అతడు బహుథా (పశ ంసింపబడినాశు. కాని రామన్న 
నాయకు డను పేరు శాననములలో కనిపించుచున్నది. -ఈ రామప 
నాయకుడే రామభ్యదప్ప నాయకుడు కావచ్చును. అతడు వేదకరై 
పాళిపు దొరగా ఇరువది సంవత్సరములు ఆ పొళిమును అనుభవిం 
చెను. అతని మరణవార్తను విని విశ్వనాథ నాయకుడు మిక్కిలి 
పరితపించెనట ! 


విశ్వనాథ నాయకునికి సంబంధించిన శాననము లన్నియు. 
అతడు చాల గొప్పవాడని పేర్కొనుచున్నవి. యుద్ద వీరుశుగా దాన 
కర్టుడుగా అతడు ేరుపెంపులు గడించెను. తన తండ్రి ఆర్జించిన. 
[ద్రవ్యమును కూడ (పజోపయోగములగు కార్యములకు వినియోగించు 
టలో అతని జొదార్యము వ్యక్త మగుచున్నది. మధుర తిరుచు రాపల్టి 


Y-2 17 


ఫ్రీరంగము మొదలైన దివ్యస్థలములలో కళభాఖండము లనదగిన 
ఆలయములు విళ్యనాద నాయకుని కాలములోనే వెలసెను, వివాద 
ములు పరిష్కరించుటలో అతడు కడు కుశలుడని ఒక శాసనము 
వలన తెలియుచున్నది. అనగా అతడు సహనశీలి అనియు, బుద్ధికుశలు 
ఉనియు చెప్పవచ్చును. ఈ వివిధగుణములు విశ్వనాథ నాయకుని 
“పీరు పెంపులకు హేతువు అయ్యెను 


బహుముఖ |పతిభాశాలి అయినప్పటికిని విశ్వనాథ నాయకుడు 
థిజయనగర సార్వభౌమునియందు విన యవిధేయకలు _పకటించి 
అతని కార్యకర్తగా మాత్రమే వ్యవహరించెను. అచ్యుత దేవరాయ 
లయు, నదాశివరాయలయు సార్యభౌమాధికారమును అతడు అంగీక 
నించెను. తుదకు అళియ రామరాయలచే అనుజ్ఞాతుడై దక్షిణదేశపు 
(వతినిధి విళలరాయలు మధురకు వచ్చినప్పుడు అతనితో విశ్వనాథ 
నాయకుడు సఖ్యభావమున సంచరించెను. నము(దతీరపు (గ్రామము 
లందు ప్రొబల్యము వహించిన బుడతకీచులయు, క్రైస్తవ మతమును 
క్వేకరించిన పరవజొతివారలయు, తిరువడి రాజ్యాధివతియు విజృంభణ 
మును అణచివైచి విభ్రలరాయలు వారియొద్దనుండి కప్పము |గహించెను. 
ఆ సందర్భమున విశ్వనాథ నాయకుడును అతని కుమారుడు కృష్ణవృ 
నాయకుడును విళ్ఞలరాయలకు విశేషముగా తోడ్చడిరి. 


మధురనాయక రాజ్యమునకు మూలస్తంభము అనదగిన 
విశ్వనాథ నాయకుడు ఎప్పుడు దైవికము చెందెనో ఇదమిత్టముగా 
'ణెవ్పలేము. 1564, జనవరిలో కృష్ణప్ప నాయకుడు సింహాసనమునకు 
వచ్చినట్టు తెలియవచ్చుటచే, అంతకు మునుపే విశ్వనాథ నాయకుడు 
కాలధర్మము చెందినట్టు భావింపవచ్చును, మరణించునాటికి అతడు 


16 


రమారమి 75 యేండ్డ వృద్ధుడని శ్రీ నత్యనాథ అయ్యరును, 60 కి 
మెబడి అతడు డీవించియుండలేదని శ్రీ రంగాచారియు పేర్కొని 


1. తెలుగున వెలసిన చారిత్రక లేఖనములలో నాయకళబ్లము 
నకు మారుగా 'నాయనయ్యి, 'నాయనయ్యవారు అని తెలుగు 
దనము ఉట్టిపడు చక్కని మాటలు కానవచ్చుచున్నవి, విశ్వనాథ 
నాయని స్థానాపతి రచించిన రాయవాచకములో ఇట్లు కలదు. 
“శ్రీమంతు సకలగుణ సంపన్ను లయిన మహామేరు సమానధీర 
బై న అఖండిత లక్ష్మీ (పసన్నులయిన శ్రీ మన్మమహామండడేళ ర 
రాజమాన్య మహారాజరాజ(శ్రీ కాశీవిశ్వనాథ చాయసయ్యదారి 
దివ్య(శ్రీ పాదపద్మములకు....”” శాసనము9లో కూడ ““....నాయి 
నయ్యవారి వాలు” అని ఉన్నది, 


2. మంతిపదవినే కొక నై న్యాధ్యక్ష (దళవాయి? నదిని 
కూడ నిర్వహించుటచే, అతనికీ బిరుదు కస్‌గెను. అరియనాగ' 
మొదలికి అరియనాయక ముదలీ, నయినా ముదలి అన నాకూం 
తరములు కలవు, తండ్రిపేరు కాళ త్రియప్ప ముపిర. తొండమంగన 
చేశాళర్‌ కులమునకు చెందినవాడు. కాంచీపుళమునకు దగరక 
ఉన్న మెయ్‌ప్పేడు అను కుగామములో జన్మించెను. 


గ 
గ 


8. 'నేలం, కోయంబత్తూరు జిల్లాలు ఏశ్వనాథనాయకున 
కాలమున గాక ముద్దు తిరుమల శౌరే నాయకుని కాలము." 
(1623-99) మధురకు సంకమించియుంజ నోవ్లనని కొండి ౨ 
శలచుచున్నారు. 


19 


4. ఈ విభజనమూలముగా “డెబ్బదిరెండు పాశెములను 
జయించినవాడు" అను అర్థము నొసగు “ఆరుహన్ని బృరగండి అను 
బిరుదము విశ్వనాథ నాయకునికి కలిగెను. సత్యభామాసాంత్వనము 
నందలి “డెబ్బది రెండు రాజుల...” అను పద్యమును ఈ సంద 
రృమున పరిశీలింపదగును. 


డెబ్బది రెండు పొ శిములు : 


పాంచాలంకుజిచ్చి, ఎట్టయా పురం, నాగలాపురం, ఏళాయిరం 

స కాడర్‌కుడి, కుళత్తూర్‌, మల్‌ చూ ఆటంగ్నరె, కొల్ల పృట్టి, 

కోలార్‌ పట్టి, కడంబూరు, మణియాచ్చి, తలై వన్‌ కోళ్చై, నెర్కట్టుం 
క్‌ § 


జేవల్‌, చొక్కంపట్టి, ఊోటుమలై , చేేటూరు, శివగిరి, సింగం. 

వట్టి, అశకాపురి, ఊర్కాడు, సురండ్రై, సంతయూరు, ఎళుమలై, 

ఇరశక్క_నూరు, కోప్టియూరు, మరుంగాపురి, మన్నారు కోట, 
= 


పావాలి, లక్కయనూరు, ము'ల్లెయూరు, కడవూరు,. 'ఇడయకోట, 
య ట్‌ 


నిలకోట, దేవారం, రామగిరి, కల్చోదు, కన్నివాడి, తొట్టప్ప 
నాయకనూరు, కంబం, కౌళ్లేయూరు, వారాపూరు, తోగై మలై. 
పడదూరు, ఆయెకుడి, సముతూరు, విరూపాక్షి, పటముతూరు, 
కంఠవనాయకనూరు, కామనాయళనూరు, తుంబుచ్చినాయకనూరు, 
నత్తం, వెళ్లి కున్ల్చం, మలయపట్టి, నడకరై.. అమ్మ యనాయకనూరు,. 
బోడినాయకనూరు, చక్క-_ంది, మదవానై యూరు, చోచలె పట్టి. 
పీరమలై, ెరియకుళం, కురువిక్కుళం, ఆ త్తిపట్టి, a . 


20 


మదువార్చట్టి, కోంబై, గూడలూరు, గవుండన్‌ పట్టి, కుమరనౌడి, 
ఉదయప్పనూరు, కొల్ల కొండాన్‌, 


ఈ పాశెగార్లలో కొందరు తెలుగువారు; కొందరు కన్నడి 
గులు. మరికొందరు (పాచీన పాండు్యుల సంతతికి చెందినవారు. 


(శ) అ, కి, పరందామనార్‌ : మదురై నాయక్కర్‌ 
వరలాలు, పు, 108.) 


5. 1560 లో వేయబడిన ఒక తామశాసనము. 


2] 





మొదటి కృష్ణప్పనాయకుడు 
[1564-15727 


విశ్వనాథనాయకుని మరణానంతరము అతని కుమారుడు పెద 
కృష్ణప్ప నాయనయ్య రాజ్యమునకు వచ్చెను. చరిత్రకారులు అతనిని 
మొదటి కృష్ణప్పనాయకుడని వ్యవహరింతురు. 


కృష్ణప్పనాయకుడు తండివలె దైవభక్తుడు, _పజారంజక పాల 
కుడు. తండికాలములోనే అతడు గొప్పవాడని పేరు నంపొదించెను, 


పూర్వువు వొండ్య రాజుల సంతతివారితో నఖ్యభావమున సంచ 
రించిన కారణమువలన్క రాజ్యములో శాంతిభ్యదతలు నెలకొల్పుట మే. 
కాక అతడు పొంశ్యకులస్థావనాచార్య అను బిరుదమును కూడ 
పొందెను. శ్రీమక్కాంచీవురవరాధీశ్వరు మోకాలి వట్టవర్థన, 
నమయదోహరగండ, ఐలావలీవురవరాధీశ్వర, తిరువడిక్ష్మాప, దక్షిణ 
మహానము[దాధీశ్వర__అను బిరుదములు కూడ అతనికి ఉండెనని' 
తెలియుచున్నది. 


కృష్ణవృనాయకుడు సింహాననమునకు వచ్చినతోడనే మధుర 
రాజ్యములో ఒక తిరుగుబాటు జరిగెను. దానికీ నాయకత్వము వహిం 


22 


చినవాడు తుంబుచ్చి నాయకు డను పాళఠిగారు. అతడు మహా సాహ 
సుడు విశ్వనాథనాయకుడు (పవేశ'పెట్టిన పాళెము పద్ధతిని నిరసించి 
అతడు కొందర. పాళెగార్లను కూడగట్టుకొని కృష్ణపష్పనాయకుని 
(పతిఘటించెను. కనుక విశ్వనాథనాయకుని పాళివు వద్ధతి ఆతని 
కాలమున శాంతి భ|దతలు |పసాదించినను,-అకని మరణానంతరము 
ఆ విధానము అనర్భదాయకముగా పరిణమించెనని నుడువ దగును. 


కృష్ణప్పనాయకుని కాలమున కూడ మహా మేధావి అయిన 
అరియనాథ మొదలి దళవాయి (వధానిగా ఉండెను. అతని అభిమత ము, 
ననునరించి కృష్ణప్పనాయకుడు తుంబుచ్చి నాయకునితో యుద్ధము 
సాగించుటకు ఫసైన్యాధ్యక్షుడగు పెదకేశనప్ప నాయకుని నియోగిం 
చెను. పెద కేశవప్ప నాయకుడు స్వామిఖభక్తులళైన కొందరు పాళిగార్హ! 
సహాయముతో తుంబుచ్చి నాయకుని (పతిఘటించెను, 

ఉభయ పక్షముల వారికిని జరిగిన ఆ యుద్ధమున తుంబుచ్చి, 
నాయకుడే విజయము సొధించెను. దళవాయి పెదకేశవప్ప నాయ 
కుడు వీర స్వర్గము అలంక రించెను. 


పెద కేశవప్ప నాయని మరణానంతరము అతని కుమారుడు 
చినకేశవప్ప నాయడు మైన్యాధ్యక్షుడుగా నియమితు డయ్యెను- 
తుంబుచ్చి నాయకునితో మరల యుద్ధము _పకటింపబడెను, ఇరు పక్ష 
ముల వారికిని పరమకుడి అనుచోట భయంకరమైన యుద్ధము జరిగెను. 
అందులో తుంబుచ్చి నాయకుడు చినశేశవప్ప నాయనికి పట్ట బడెను. 
పిమ్మట ఆతడు కృష్ణప్పనాయకుని ఆజ్ఞను తలదాల్చి తుంబుచ్చినాయకుని 
శిరచ్చేవము కావించి ఆ శిరస్సును వభథు సమక్షమున ఉంచెను, 
అటుల వ్మిదోహచర్య తలపెట్టిన తుంబుచ్చి నాయకుని జీవితము విషాః 
దాంతముగా పర్యవసించుటచే మిగిలిన పాళెగార్డు మధు రాపురాధీశ్వరుని 
యందు భక్తి (ప్రపత్తులతో సంచరింవసాగిరి. 


28 


స్వామి [దోహము చేసిన కారణముచే తుంబుచ్చి నాయకుని 
శిరచ్చేదము కావించెనేకాని నహజముగా పెదకృష్ణప్ప నాయనయ్య 
కఠిన మనస్కుడు కాడు. కనుకనే అతడు తుంబుచ్చి నాయకుని 
కువమూరులిద్దరిని మన్నించి వారిని వరమకుడి, వరంబూరు అను పాళెము 
'అకు అధికారులుగా నియమించి తన నహృదయతను |వదర్శించెను. 


తుంబుచ్చి నాయకుని మరణానంతరము కృష్ణప్ప నాయకుడు 
మరియొక తీవ _పతిఘటనమును ఎదుర్కొనవలసి వచ్చెను. సింహళ 
ద్వీపమునకు రాజధానీ నగరమైన కండిని పరిపాలించు నతడు 
తుంబుచ్చి నాయకుని [పాణ స్నేహితుడు, మితుని దుర్మరణము అతని 
హృదయమును కలభివైచెను. కాగా కండిరాజు నలుబదివేల సైన్య 
మును నమకూర్చుకొని కృష్ణప్ప నాయకునితో యుద్ధము |వకటిం 
చెను. అతడును సమర సన్నద్ధుడయ్యెను._ దళవాయి చినశకేశవప్ప 
నాయని నాయకత్వమున మధుర సైన్యములు సింహళ సైన్యమును 
పుత్తాళం అనుపోట మార్కొ నెను. ఉభయులకు జరిగిన ఆ నమరములో 
సింహళ వీరులు వలువురు మకఠణించిరి. చినకేశవప్ప నాయనికి 
జయము లభ్య మయ్యెను. 


అపజియము పొందినను కండిరాజు నిరుత్సాహము చెందలేదు, 
కాని అతని మంతులు, సైనికోద్యోగులు మొదలగువారు ధైర్యోత్సాహ 
ములు కోలుపోయి యుద్ధమును విరమింవుడని తమ యేలికను కోరిరి. 
కాని అతడు వారి మాటలను లెక్కసేయక మరల అరువదివేల సైన్య 
మును ఎటులనో కూడగట్టుకొని దళవాయి చినకేశవవ్ప నాయనితో 
యుద్ధమునకు డిగెను. బుడుతకీచులు కండిరాజునకు సహాయము 
చేసినట్టు తెలియుచున్నది. ఆ యుద్ధములో కూడ అంతిమ విజయము 
మధురశే లభించెను. కండివిరు లనేకులతోపొటు కండిరాజు కూడ 


24 


యుద్ధములో మరణించెను. ఈ విజయ వృత్తాంతము మభురనాయక 
రాజుల చరిత్ర యందేకాక తెలుఫల చరిత్రలో కూడ బంగరుటక్షరము 
లతో [వాయదగినది. భారత సీమావధులనుకూడ దాటిపోయి సింహళ 
మున పరిపొలనము సాగించినారు ఆనాటి తెలుగువారు! 2, 


అటుపిమ్మట కృష్ణ పృనాయకుడు తన “బంధువులందరిని సము 
ఖాన్కు రప్పించి చూచి అందులో యోగ్యుడున్ను బుద్ధిమంతుడున్ను 
మహా వరాకమశాలిన్ని ఆకారరేఖా మహారాజ లక్షణవంతుడైన (తన) 
బావమరిది విజయగోపాల నాయని వారిని నీవు సింగ్గ ట్‌ ద్వీపానికీ 
రాజుగా వుండుమని పురోహితుల రప్పించి మంచి దినమున్ను లగ్ల 
మున్ను ముహూర్తమున్ను చూచి ఆ దినమంద్దు అచ్చటి గంగా జల 
మున్ను ఆ దేశమంద్దుగల పుణ్యనదుల తీర్ధములున్ను తెమ్మని అతన్మి 
అభిషేకం చేసి స్వర్గ వట్టం మీద [వాయించి లలాటమున ధరియించ్చి .... 
అంభారిలో విజయగోపొల రాజును సవారి గమ్మని సింహళ రాజుకు 
కలిగిన విరుదులున్ను పాండ్యదేశాధిపత్కి కలిగిన బిరుదులున్ను 
యిచ్చి....”? విజయగోపాలనాయకుని సింహళములో మధుర రాజ్యాధి 
పతి (పతినిధిగా నియమించెను3. అతని మూలముగా కండిరాజునుండి 
కృష్ణస్పనాయకుడు కప్పము గొనుచుండెను. ఈ (ప్రతినిధి నియా 
మకమును కొందరు శంకించుచున్నారు. కాని ఒక్క విషయము 
మాత్రము స్పష్టము. కండిని స్వాధీనము చేసికొన్న తరువాత 
శృష్టప్ప నాయకుడు తన్నగరపాలకునినుండి కప్పము (గహించు 
చుండెనని చెప్పవచ్చును. 


విశ్వనాథనాయకునివలె విశేషముగా దానధర్మములు చేసియు 
గుళ్ళు గోపురముల కట్టించియు చిట్టడ వులు ఛేదించి (గామములు నిర్మిం 
వియ్యు చెరువులు (తమ్వించీయు విశేష విఖ్యాతి గడింపకున్నన్యు 


25 


మొదటి కృష్ణప్పనాయకుడు సింహళద్వీపమును జయించిన తెలుగు 
మన్నీడుగా పేరు గడించినాడు. అతడు ఒక్కడే కాదు; అనాటి తెలుగు 
వీరులు కూడ “మేరు నమాన థైర్యయశ స్తిలకులుగా చరితలో చిరయ: 
శస్సు గడించినారు. 

1. దళవాయి పెదకేశళవప్ప నాయని పక్షము వహించిన. 
సరదార్లుః: బంగారు నాగుల నాయడు, తోరయూర నరసింహ 
నాయడు, మిట్టపాలెం అయ్యప్ప నాయడు, గొజ్ఞంగి కోసల 
నాయడు, అమరగంటి ముద్దుల నాయడు, సుబ్బనాయుడు, తుపా 
కుల రామకృష్ణ నాయడు, వీరబాణ౦ కస్తూరి రంగరాజు, లింగమ 
రాజు, కొరవి కృష్ణమరాజు, మందపాటి రాఘవరాజు, ఆవులమంద 
కృష్ణరాజ, వీరవల్లి రామరాజు, మల్టీవురం రంగనపతిరాజు, పూస 
పాటి కొండాజు, పెమ్మసాని రుదప్ప నాయడు, నాదెళ్ళ నార 
(ఇప్ప నాయడు, నారిగంటి నరసా నాయడు, నరావుల వెంక 
(టూమానాయడు - మొదలగువారు. 

(సింహళ విజయం కై ఫీయత్తు; ఇది చెన్నపురి (ప్రాచ్య 
లిఖిత పుస్తక భాండాగారమున కలదు.) 

2. ఈ యుద్ధములో చినకేళవప్ప నాయని ఆల్లుడగు మంగ 
పతి నాయడు కూడ పాల్గొనినట్లు తెలియుచున్నది. 

8. చార్మితక లేఖనములలో, కృష్ణప్ప నాయకుని సింహళ 
విజయము (పస్తావింపబడెను. కౌని యీ విజయోదంతమును సమః 
ర్ధించు శాసనాధారము లేదు. యుద్ధకారణము ఇదమిత్ధ మనియు 
తెలియవచ్చుట లేదు. 


26 





రెండవ కృష షప అ 
[1595 — 1601] 


విరపనాయకునికి కుమారకృష్ణప్ప, విశ్వప్పృ. కస్తూరి 
రంగప్ప అను ముగ్గురు కుమారులు ఉండిరి, ఏరప్పనాయకుని మరణా 
నంతరము రాజ్యమునకు వచ్చిన కుమార కృష్ణప్ప తమ్ముడు విశ్వ 
ప్పతో కలిసి దొరతనము చేసినట్టు తెలియుచున్నది. కాని విశ్వప్ప 
నాయకుడే జ్యేస్టుడని సత్యభామాసాంత్వనములోని అవవారిక వలన 
తెలియుచున్నది.1 రెండవ వేంకటపతిరాయలు వేయించిన కూనియూరు 
ప్యృతములలో మధురనాయక రాజవంశ వృక్షము (విశ్వనాథ నాయ 
కుని నుండి తిరుమల నాయకుని వరకు) కానవచ్చుచున్నది. అందులో 
కూడ విశ్యవృనాయకుశు పేక్కొనబడెను; కాని కృష్ణప్పనాయకుని 
(వశంస లేకపోవుట చింత్యము. 


రెండవ కృష్ణప్ప నాయకుని కాలములోను అరియనాథ మొద 
లియే దళవాయి (పథానిగా ఉండెను మధుర నాయకరాజ్యము 
మూడు పువ్వులు ఆరు కాయలగుటకు విశేషముగా తోడ్పడిన వారిలో 
అతడు ఒక డనుట నిస్సంశయము. నాయక రాజులవ లె జరియనాథ 
మొదలియు దైవభక్తుడు; దానధర్మములు ఎన్నో చేసిన దానవినోదుడు. 


27 


విశ్యనాథ నాయకునితో కలిసి అతడు ధర్మకార్యములు చేసెను, 
నుంద రేశ్వరాలయములో ఆతడు వేయికాళ్ళ మండపము నిర్మించెను. 
అశ్వారూఢుడై ఉన్నట్లుగా ఆతని విగహ మొకటి మధురలోని పుడు 
మండవమున కానవచ్చుచున్నది. (పజ్జామూ ర్తిగా రాజనీతి విశారదు 
డుగా వార్త కెక్కిన అరియనాథ మొదలి 1600 లో మరణించెనని 
తెలియుచున్నది. అతని మరణము మధురనాయక రాజ్యాభ్యున్న తికి 
అడ్డు తగిలె ననుట అత్యుక్తి కానేరదు. కాని ఒక చరిత్రకారుడు 
మాత్రము “అభ్యుదయ నిరోధకుడు? మరణించెనని 'పేర్కొనెను. 


అరియనాథ మొదలి మరణానంతరము పాండ్యపార్థివ కృష్ణ 
నృపతి అని యశన్సు గడించిన రెండవ కృష్ణప్ప నాయకుడు కూడ 
మరణించెను. ఆతని మరణమునకు పూర్వమే విశ్వష్పృనాయకుడు 
కూడ విగతజీవు డయ్యెను. కాగా విశ్యప్పనాయకుని కుమారుడు 
ముద్దుకృష్ణప్ప నాయకుడు రాజ్యమునకు వారసను డయ్యెను, కాని 
రెండవ కృష్ణప్ప నాయకుని తమ్ముడయిన కస్తూరి రంగప్ప సింహో 
సనమును ఆ(కకముంచెను. ఆకారణమున అతడు (పజాఖిమానమును 
కోల్చోయెనుం సింహపీఠిని అలంకరించిన ఒక్క వారములోనే అతడు 
హత్యచేయ బడెనట! ఈ విషయమును మదురైత్తల వరలారు అను 
తమిళ చారిత్రక లేఖనము తెలుపుచున్నది. అటుపిమ్మట ముద్దు 
కృష్ణప్ప నాయకుడే 1౧01 లో రాజ్యమునకు వచ్చెను, 





1. “ఆ వీరవిభుడు తిరుమల 
'దేఏ రమణీయ లీల 'ేలుచు విశ్వో 
ర్వీవిభు గుమారకృష్ణ 
కవరు గస్తూరిరంగ జనపతి గాంచెన్‌. 


28 





ముధ్ధ్దుకృష్ణప్పనా యు కుడు 


|1601 — 1609] 


ముద్దుకృష్ణప్స సాయకుడు రెండవ కృష్ణప్ప నాయకుని 
కుమారుడను [పవొదము ఒకటి కలదు. కాని నత్యభామాసాంత్వనము 
లోను మదురైత్తల వరలారులోను అతడు విశ్వస్పనాయకుని కుమారు 
డని స్పష్టముగా పేర్కొనబడినది. 

నాయకరాజ్య స్థావనము జరిగిన నాటినుండియు నాయక 
రాజులు ఎంత సేపటికిని తమ రాజ్యభాగములను మాత్రమే శతు 
దుర్భేద్యము చేసికొనుచుండిరి. కాని సమ్ముదతీరమున ఊన్న రాజుల 
పొబల్యమును కాని పాశ్చాత్య వర్తకుల పలుకుబడిని కాని వారు 
గుర్తించలేదు. అందువలన బుడతకీచులు, కస్తవ మత వచారకులును 
సముద'కీరపు భాగములను తమ గుప్పిట ఉంచుకొనిరి. అటుల అధి 
కారము సంపాదించినవారిలో పేర్కొనదగినవారు సేతువతులు. 

సేతుపతులు మరవ జాతివారు; మరవ దేశమునకు చెందిన 
వారు. మరవదేశ మనగా నేటి రామనాథ పురము జిల్లా. తొలుత 
వారు రామేశ్వరమును ముఖ్యపట్టణముగా చేసికొని సేకువును సంర 
కించుచుండిన కారణమున వారికి సేతువతులు అను వ్యవహార 
నామము కలిగను, 


సేతుపతుల అధికారమును గుర్తించి మరవ దేశములో శక్తి 
మంతమగు (వభుత్వమును ముద్దుకృష్ణప్ప నాయకుడు నెలకొల్పెను.. 


29 


అందువలన సేతుపతులు అతనిపై కత్తి కట్టిరి. తమ దేశముగుండా 
రామేశ్వరమునకు పోవు యా్యతికులను వారు బాధింవజొచ్చిరి, ఆ 
విషయమును తెలిసికొని ముద్దుకృష్ణప్ప నాయకుడు సేతుపతులను 
అణచివెచి, యాత్రికులకు రక్షణ కల్పించెను. కడవట వారు మదుర 
రాజ్యాధిపకికి సామంతులై కప్పము కట్టుటకును నమ్మతించిరి. 

ముద్దుక్సష్ణప్ప నాయకుని మతనహిష్టుతను వురస్కరించుకొని 
రాబర్ట్‌ డి నొబిలీ అను పొదిరీ 1౧06 లో మధురకు వచ్చెను. రోమ్‌ 
నగరము అతని జన్మస్థానము. మధురను మెట్టినతోడనే క్రైస్తవ 
మతము |వకాదరమును చూరగొనలేదని అతడు (గహించెను, 
తనకు ముందున్న |పచారకులు అవలంబించిన విధానములలోని 
బాగోగులను క్షుణ్ణముగా పరిశీలించెను. కొన్నాళ్ళు గడచెను. అతడు 
ఒక కొత్త విధానమును అవలంబించెను. (బాహ్మణుల ఆచార వ్యవహార 
ములను అనునరించుట్క ఒక్క సంస్కృతమునే కాక తెలుగు తమిళము 
మొవలైన ప్రాంతీయ భాషలను కూడ నేర్చుట ___ అనునవి అతడు 
చేపట్టిన విధానములోని ముభ్యాంశ ములు, తాను రోమ్‌ నగరపు 
[బాహ్మణుడనని చెప్పుకొనుచు _పొంతీయ భాషలలో మతపచారము 
చేయసాగెను, అతనివేషములో మార్పు ఏర్పడెనుు ఆహారములోను 
మార్పు ఏర్పుడెను. అచిర కాలములోనే అతని కృషి ఫలించెను. నిమ్న 
జొతులవారే కాక సవర్గులలో కూడ పలువురు అతనిమాటలు నమ్మి 
కెస్తవమతమును స్వీకరించిరి. 

తన పూర్వులవలె ముద్దుకృష్ణప్స నాయకుడు కూడ గుళ్లు గోపుర 
ములు కట్టించెను; తటాకములు (తవ్వంచెను. కన్యాకుమారిలోని 
భగ వత్యాలయము నకు విరివిగా దానధర్మములు చేసెను. ఎనిమిదేండ్ల 
పరిపాలనకు పిమ్మట ముద్దుకృష్ణప్ప నాయకుడు 1609 లో మరణిం 
చెను. అనంతరము అతని జ్యేష్టకుమారుడు ముద్దువిరవృనాయకుడు 
సింహాననమునకు వచ్చెను. 


80 





మొదటి ముద్దు ఏరప్ప నాయకుడు 
[1609 _ 1628] 


ముద్దుకృష్ణప్ప నాయకునికి ముగ్గురు కుమారులు. వారు ముద్దు 
వీరప్ప, ముద్దు తిరుమలశౌర్సి కుమార ముద్దు అనువారు. కాని సత్య 
భామాస్వాంతన ములోను మదురైత్తల వరలారులోను ముద్దు వీరవ్వ, 
ముద్దు తిరుమలశౌరి నాయకులు మాత్రమే ఉదాహరింపబడిరి. 


మధురనాయక రాజుల చర్మితలో ముద్దు వీరప్ప నాయకుని 
పరిపాలన కాలము చాల ముఖ్యమైనది, అతని కాలమున రాజకీయముగా 
మార్పులు ఏర్పడెను, విశ్వనాథ నాయకునినుండి మొదటి కృష్ణప్ప 
నాయకుని దాకా గల రాజు లందరు విజయనగర స్మమాట్టుల నెడ 
వినయవిధేయతలు [వకటించి, వారికి సొమంతుళై వ్యవహరించిరి, ఆ 
సంబంధము ముద్దు ఏరపృనాయకుని కాలములో సడలివోజొచ్చెను. 
అతనికి పిమ్మట రాజ్యమునకు వచ్చినవారు నర్వ స్వతంథతులుగా 
వ్యవహరించసాగిరి, అందువలన విజయనగ రాదీళ పరులకును మధుర 
నాయకరాజులకును మద్య రవరవలు ఏర్పడి అవి తుదకు రణరంగ 
ములుగా పర్యవసించెను. ముద్దు వీరప్ప నాయకుని కాలములో కూడ 
విజయన గరమునకును మధురకును నడుమ సఖ్యసంబంధము ఉండె 
ననియే థ్రీ రంగాచారి విశ్వసించిరి 


ఎ! 


ముద్దు వీరప్పనాయకుడు విజయనగరాధీశ్వరు నెడ అవిధేయ 
తతో సంచరించుటకు కారణము ఆనాటి అ(వశాంత రాజకీయ వాతా 
వరణమే అనవచ్చును. అతడే కాదు, విజయన గరాధీశ్వరుని సామం 
తులు మరికొందరు కూడ స్వాతం(తృము (పకటించిరి. 


అచ్యుత దేవరాయలకు పిమ్మట నదాశివరాయలు విజయనగర 
సింహాసనమును అధిష్టించెను. అతడు పేరునకు మాతమే రాజు. 
అధికారము కృష్ణ దేవరాయల అల్లుడు అలియరామరాయల హస్తగళమె 
ఉండెను. అతని సోదరులు తిరుమల్క వేంక[టాదులు కూడ అతనికి 
తోడునీడగా ఉండిరి. అట్టుండగా, 1565 లో రక్షస్థగిడి (కళ్లికోట) 
యుద్ధము జరిగెను. విజయనగర స్మామాజ్య చరిత్రను తలకిందులు 
చేసిన ఆ ఘోరసం|గామములో అలశియరామరాయలు న్యగ్గసుడ య్యెను. 
అప్పుడు సదాశివరాయలు తిరమలరాయలలో కూడి పెనుగొండకు 
పోయి తలదాచుకొనెను. 


సదా శివరాయల మరణానంతరము! తిరుమలవాయలు పెను 
గొండను రాజధానిగా చేసికొని రాజ్యము చేయసాగాను. అతడు గొఎ్ప 
వాడనియు, వీరుడనియు తెలియుచున్నది.2 అతనికి శ్రీరంగరాయలు, 
రామరాయలు, వేంకటపతిరాయలు ఆను ముగ్గురు కునూరులు ఉండిరి. 
వారిని ఆంధ (దావిడ కర్ణాటక రాష్ట్రములకు తన పతినిధులుగా 
నియమించి తిరుమలరాయలు రాజ్యపాలనము చేయసాగాను. అతని 
అనంతరము శ్రీరంగరాయలు సింహాననమునకు వచ్చెను. అతడు 
21 సంవత్సరములు రాజ్యముచేసి మరణించెను. పిమ్మట వేంకటపతి. 
చాయలు రాజయ్యను. 


1614 లో వేంకటపతిరాయలు విగతజీవు డయ్యెను. అతనికి 
సంతానము లేదు. రాజకుటుంబములో అల్లరులు చెలరేగను. వేంకటపతి 


లి 


రాయల సోదరుడు రామరాయలకు తిరుమలరాజ్యు గ్రీరంగరాజు అను 
కుమారులు కలరు. వారు రాజ్యమునకు వారను లయిరి. తిరుమలరాజా 
వారిలో జ్యేస్టుడు. కాని అతనిపై ఎవ్వరికిని నదభిపాయము లేదు. 
కాగా శ్రీరంగరాజునే తమ రాజుగా [ప్రజలు భావించిరి ఆ సమయ 
మున గొబ్బూరి జగ్గరాజ్రా మాకరాజు [వభృ్ళకులు తిరమలరాజుా 
పక్షము వహించిరి, జగరాజు అంతఃపురమును [(వవెశించి రాజ 
వంశీయులను వధించినట్టు (పఠీతి. ఆ విపత్సమయమున వెలుగోటి 
యాచమనాయకుడు అను మంగలాధీశ్యరుడు* శ్రీరంగ రాజు వుతుని 
సురక్షితముగా తంవావూరికి తీసికొని వెళ్లెను. అప్పుడు తంజావూరిని 
రఘునాథ రాయలు పాలించుచుండెను. రక్షస్థ గిడి యుద్దానంతరము 
కూడ తంజావర నాయక రాజులు విజయన గ రాధీశ్వరులయందు 
వినయవిధేయులై ఉండిరి. యాచమనాయకునికి రఘు నాథరాయలు 
బానటగా నిలిచిన పిమ్మట అతడు గొబ్బూరి జగ్గ రాజుతొను, అతనికి 
సహాయముగా వచ్చిన వారితోను యుద్ధము చేయ నిశ్చయించెను. 
అటుపిమ్మట శ్రీరంగరాజు కుమారుడు రామరాయలను రాజుగా చేసి. 
యాచమనాయకుడు విజయనగర సా(మాజ్యమును నిలబెప్టెను ఈ 
రామరాయలను రెండవ రామరాయలు అని చరితకారులు వ్యవహా 
రింతురు. 


మధురనాయకరాజు ముద్దు వీరవ్పనాయకునితోను,జింజి (తుండీర) 
విభుడు కృష్ణప్ప నాయకునితోను గొబ్బూరి జగ్గరాజు చెలిమి చేసికొని 
విజయనగశాధీశ్వరునితో యుద్ధము [పకటించెను. అందువలన ముద్దు 
వీరప్పనాయకుడు విజయనగరముతోను తంజావూరుతోను విరోధము 
తెచ్చిపెట్టుకొనెను. 1616 లో తమ తమ బలములతో యాచమనాయకు 
డును జిగ్గరాజును తిరుచి రాపల్లికి దగ్గరగా ఉన్న తోపూరు అనుచోటు 


ఫ్‌ 


యుదమునకు దిగిక5 అ భయంకర యుద్ధములో జగ్గరాజు మరణిం 
చను, అతని మరణానంతరము, అతనికి బొనటగా నిలిచిన వారందరు 
మశ్చాత్తప్తు లయిరి.6 

పిమ్మట ముద్దువీరప్పనాయకుడు తండావూరి రఘునాథ రాయ 
అతో నఖ్యనంబంధము చేసికొనుట (శేయన్మరమని తలచి తన 
కుమార్తెను రఘునాథ రాయలకు ఇచ్చి పెండ్లిచేసెను.7 ఈ సంబంధము 
వలన మధుర తంజావూరు పాలకులమధ్య నిజమైన నఖ్యత యేర డెనని 
చెప్పుటకు ఏలుపడదు. 


ముద్దువఏీరప్పనాయకుని కాలములో అతని తమ్ముడు ముద్దు 
శిరుమలశౌరి (తిరు మలనాయకుడు) రాజ్య వ్యవహారములలో పాల్గొను 
ఉండెను. రఘునాథ రాయలతో సఖ్యసంబంధము కుదిరినను, తిరుమల 
నాయకుడు తంజావూరిని హస్తగతము చేసికొనవలెనని అభిలషించెను, 
శతశహుశః -ఈ కారణమువల్లనే కాబోలు, అతడు 1616 లో తిరుదిరా 
పల్లిని రాజధానిగా చేసికొనెను. తంజావూరికి తిరుచిరాపల్లి దగ్గరగా 
ఉండుటచే, ఎప్పటికప్పుడు రఘునాథ రాయల గుట్టుమట్టులను తాను 
శెలిసికొనవచ్చునని అతడు ఊహించియుంశవచ్చును, కాని యీ 
మార్పు తరువాతి అనర్థ ములకు దారి తీసెను, 


అటుల తిరుమలనాయకుడు తంజావూరుతో యుద్ధము చేయుటకు 
యత్నించుచుండిన కాలములో మైనూరు పాలకుడు రాజా ఉడయరు 
తాను చిరకాలముగా వేచియున్న తరుణము లఖించెనని తలచి మధు 
రను కబళింవ దలచెను. మధురనాయక రాజులవలె ఆతడును తొలుత 
విజయనగరాధీశ్వరులకు సామంకుడుగా ఉన్నవాడే. రక్షస్థగిడి 
యుద్ధానంతరము అతడు స్వాతం|త్యము (ప్రకటించెను. అంతేకాక 
శ్రైరంగవట్టణమునుండి రామరాయలు కర్ణాటక రాష్ట్రమును పర్య 


84 


వక్షించుచున్న రోజులలో, రాజా ఉడయరు ఆ పట్టణమును తన 
స్వాధీనము చేసికొనెను. అటుపిమ్మట మధుర తంజావూరు రాజుల 
మధ్య కల వైమనన్యములను వురస్కరించుకొని అతడు మధురమీదికి 
దండెత్తుటకు నిశ్చయించెను. కాని 1617 (16209) లో రాజా 
ఉడయరు మరణించినట్లు తెలియుచున్నది, 


1. సదాశివరాయలను సంహారించి తిరుమలరాయలు సింహో 
సనము నా|కమించె ననియు, ఈ విషాద సంఘటన 1568 సం॥ న 
జరిగెననియు కొందరు చరి|తకారులు విశ్వసించిరి, ఈ విషయము 
సత్యము కౌదని కొందరి అధి పాయము. తిరుమలరాయలుగాని, 
అతని కుమారులుగాని సదాశివరాయలను చెరయందుంచి అతనిని 
నంహరించలేదు. అతడు సహజ మరణము చెందిన పిమ్మటనే 
తిరుమల రాయలు సింహాసనము నెక్కె_ను. బహుశః విరోధు లెవ 
రైనను తిరుమలరాయలపై ఈ అపవాదు వేసి యుందురు. 


Further Sources of Vijayanagatra History, ౪01. 1. 
పు. 299; “ఆంధ మహనీయులు. పు. 55-57. 


2. రామరాజ భూషణుని వసుచర్మితలోని అవతారికా పద్య 
ములు తిరుమలరాయని గుణగణములను కీర్తించుచున్నవి. 


“అన్నాతి. గూడ హరుండగు, 
అన్నాతిని గూడకున్న ననురగురుండొ 
అన్నా! తిరుమలరాయడు: 


లర్‌ 


కన్నాక్క-టి లేదుగాని కంతుడు కాడే....” అను చాటు 
పద్యము నుండి రక్షస్థగిడి యుద్ధములో అతని కన్నొకటి పోయి 
యుండునని భావింపబడుచున్నది. 


$. ఇతడు గొబ్బూరి ఓబలరాయని కుమారుడు; వేంకటపతి 
రాయలవారి రాణులలో ఒకతె యగు కొండమ్మ (బాయమ్మ?) 
సహోదరుడు. ఇతడు తంతజ్ఞుడని తెలియుచున్నది. 


4. ఇతడు పద్మనాయక కులాభరణము. వేంకటగిరి పురా 
ధీశ్వరుడై న వెలుగోటి యాచమనాయని మనుమడు. కస్తూరి 
రంగప్పనాయని కుమారుడు. పీరెల్లరు వేంకటపతి రాయలవారి 
నేనాపతులుగా, మండలాధీశ్వరులుగాను ఉండిరి. దామెర్ల వెంగళ 
భూపాలుడు రచించిన బహుళాశ్వ చర్మితములో యాచమనాయని 
గురించి బహుథా (పశంస చేయబడెను. 


5, మన్నెతోపూర జగ్గరాణ్ముఖుఅ నొంచి 
మధుర దొర, చెంజి మన్నీని మద మడంచి 
తిరుచెనాపలి దొర బోలు తేజముగల 

"మేటి వెలుగోటి యాచని సాటి గలరే.” 


6. ఈ యుద్ధమునకు సంబంధించిన వివరములు తంజొా 
వూరి విజయరాఘవనాయకుడు సంతరించిన రఘునాథాభ్యుదయ 
మను నాటకములోను, రామభదాంబ రచించిన రఘునాథాభ్యుద 
మను సంస్కృత కావ్యమునందును, యజ్ఞనారాయణ దీక్షితుని 


86 


సాహిత్య రత్నాకరమునందును గలవు. రఘునాథాభ్యుదయము. 
నందలి కమ్మవక్కణములో (గుంటూరి అయ్యపరాజు నారప్ప 
(వ్రాసినది) తోపూరు యుద్ధములో పాల్గొనిన దొరల పేళ్లు, 
గొబ్బూరి జగ్గరాజు విగతజీవుడై న వృత్తాంతము, అతనికి సహా 
యముగా వచ్చినవారు పరాభవము చెంది పలాయనము చి త్తగించిన 
విషయము - మొదలగునవి పేర్కొనబడినవి. 


7. బంగారు బొమ్మను పొండ్యభూపాలు 
డింగిత వేదియై యిచ్చిన మెచ్చి 
తంజాపురము చేరి.... 


లీ? 





తిరువములనాయ కుడు 
[1628 _ 1659] 


విజయనగర స్మ్యమాట్టు నెడ తిరు మలనాయకుడు (దర్శించిన 
వైఖరి ఫలితముగా స్మమాట్టు స్వయముగా మధురమీదికి దండెత్తి 
రావలసి వచ్చెను. అప్పుడు గత్యంతరము లేక తిరుమల నాయకుడు 
మహమ్మదీయుల సహాయమును అర్థించవలసి వచ్చెను. రెండవ ముద్దు 
చీరవ్పనాయకుడు విజయనగ రాధిసలితో [పత్యక్షముగా యుద్ధమునకు 
దిగలేదు. జెగ్గరాజు పక్షము వహించి ఆతడు యాచమనాయకుని 
(పతిఘటించెను; కాని యుద్ధము ముగిసిన వెంటనే పశ్చాత్తాపము 
చెందెను. తిర్భుమలనాయకుని విషయము తద్భిన్నము, అతడు విజయ 
నగరాధిపతితో న్వయముగా యుద్ధమునకు దిగుటయేకాక, చాల కాల 
ముగా ఉన్న సంబంధమును కూడ (తెంచి వేసెను. రాజకీయమైన యీ 
పరిణామము ఏర్పడినను, మధురాపురాం[ధ వాజ్మయమునకు రాజా 
(శ్రయము లభించినది ఈతని కాలములోనే. గుళ్ళ గోపురములు 
నిర్మించియు, చ్మితలేఖనాది లలితకళలను పోషించియు అతడు యశో 
విశాలు డయ్యెను. 


ఒక దేశపు నుస్థిరత దాని రాజధానీ నగరముకై అధారవడి 
యుండుననుట విజ్ఞులు ఎరిగినదే, తిరు మలనాయకుడు పొలనాదక్షుడే 


లర 


అయినను, రాజనీతి మర్మజ్ఞుడే అయినను, మధురనుండి తిరుచి రాపల్లిక్‌ 
రాజధానిని తరలించిన కారణమున తరువాతి కాలములో వాటిల్టిన 
అనర్థములకు అతడు కారణభూకుడయ్యెను. మధుర పొండ్యమండల 
మునకు నడిబొడ్డున ఉండెను, కనుక మధురను ముట్టడించవలె 
నన్నచో తిరుచి రాపల్టి,దింశుగ ల్లు కోటలను తొలుత ముట్టడించవ లెను. 
అవి స్వాధీన మైన తరువాతనే మధుర స్వాధీన మగును. తిరుచిరాపల్లి 
మధుర రాజ్యమునకు ఒక మూలగా ఉండుటవలన, ఆ నగరమును. 
వశము చేసికొన్నచో మధుర రాజ్యమును అనాయాసముగా వశము 
చేసికొనవచ్చును. అంతేకాక, శ|తువునకు దగ్గరగా ఉండుట అంత 
క్షేమము కాదు. కనుక తిరుచిరావల్టిని రాజధానిగా చేసికొనుటవలన 
తిరుమల నాయకుడు సాధించిన నతృ్పలితములు ఏమియు లేవనుట 
నిర్వివాదము, 


తిరుమలనాయకుని పరిపాలనా సొష్టవమునకు తోడ్పడిన 
వారిలో తొలుత పేర్కొనదగినవాడు దళవాయి (వధాని రామప్పయ్య, 
అతడు మధురకు ఏడుమైళ్ళ దూరములో ఉన్న చతుర్వేది మంగల 
ములో జన్మించెను. మహా సాహసుడ్డు స్వామిభక్తుడును. స్వయముగా 
యుద్ధములలో పాల్గొన్నవాడు, అతని వం శీయులలో పలువురు ఉన్నత 
పదవులు అలంకరించిరి, 


దళవాయి రామప్పయ్య సాగించిన జైైళ యాతలలో మొద 
టిది మైనూరు దళవాయి నంజరాజుని? (పతిఘటించి విజయలక్ష్మిని 
వరించుట, 


మైనూరు పాలకుడు చామరాజి ఉడయరు 1817 లో సింహాసన 
మునకు వచ్చెను. మధురను వశము చేసికొనదలచి, అతడు 1625లో 
దళవాయి నంజరాజు నాయకత్వమున కొంత సైన్యమును దిండుగల్లు 


89 


దుర్గము మీదికి పంపెను, దిండుగల్లు దుర్గాధివతి రంగన్న నాయ 
కుడు నంజరాజా ముట్టడి విషయమును వెంటనే వార్తాహరుల మూల 
మున తిరుమలనాయకునికి తెలియజేసెను. తోడనే సైన్య నమేతుడై 
బయలుదేరి రామప్పయ్య దిండుగల్లు చేరుకొనెను. ఆ సైన్యమును 
చూచి భయ(భాంతుడై నంజరాజు వచ్చినదారి హ్యక్టైను. అయినను 
రామప్పయ్య నంజరాజాను వెన్నంటిపోయి మైసూరు సమీపమున 
అతనితో యుద్దము చేసి విజయము పొందెను. 


మైనూరు యుద్ధము ముగిసిన కొంతకాలమునకే రామనాథ 
వరమును పాలించు దళవాయి సేతుపతితో రామప్పయ్య యుద్ధము 
చేయవలసి వచ్చెను. దళవాయి్‌ రంగన్ననాయడు శివరామయ్య 
(రామప్పయ్య అల్టుడు), కొందరు పౌళిగార్డు రామవ్పయ్యకు సహాయ 
ముగా ఆ యుద్ధములో పాల్గొనిరి, ఆ నందర్భమున పొంబన్‌ కాలువ 
మీద ఒక ఆనకట్ట కట్టి రామప్పయ్య సైన్యములను ద్వీపములోనికి 
తీసికొని వెళ్ళినట్టు తెలియుచున్నది, ఇరుపక్షములకును అపారనష్టము 
ఏర్పడెను. జయము లభించనున్న సమయమున దళవాయి 
రామప్పయ్య మరణించెను. అతని మరణమును గురించి అఖి పాయ 
భేదములు కలవు. సేతుపతి కావించిన విష[వయోగమువల్లనోో, 
చేతబడి ఫలితముగానో అతడు మరణించెనని తెనియుచున్నది. అటు 
పిమ్మటమ శివరామయ్య దళవాయిగా నియమితు డయ్యెను. మరల 
"సీతువతితో యుద్ధము జరిగెను. అందు సేతువతి మధుర సైన్యములకు 
వట్టువడెను అంతిమ విజయము తిరుమలనాయకునికి లభించెను, 


మధుర నాయక రాజుల చరిత్రలో దళవాయి ప్రధాని 
రామప్పయ్య పేర్కొనదగిన (పముఖుడు. విశ్వనాథ నాయకునికి 
అరియనాథి మొదలి ఎటుల కుడిభుజముగా వ్యవహరించెనో, అటులనే 


40 


తిరుమలనాయకునికి రామస్పయ్యయు, యుద్ధసమయములలో మహో 
కఠినుడై నంచరించినను, అతడు వస్తుతః దయార్ద్యహృదయుడు. 
న్వస్థలమైన చతుర్వేద మంగలములో అతడు ఒక శివాలయము నిర్మిం 
చెను. ఆ కోవెలలో అతని శిలావిగహము కలదట ! 


ఇక తిరు మలనాయకుడు విజయన గరాధీశ్వరునివట్ట (పదర్శించిన 
వైఖరిని గమనింతము, 


రామరాయలు సింహాననమునకు వచ్చిన పిమ్మట కూడ సామా 
జ్యములోవి పరిస్థితులు చక్కబడ లేదు. రాజకీయముగా వాతావరణము 
కలుషితమై ఉండెను. చందగిరిని కాక వేలూరును రామరాయలు 
రాజధానిగా చేసికొనెను. అ నందర్భమున యాచమనాయని బావ 
మరిది చెన్నప్పనాయడు రామరాయలకు విశేషముగా సహాయపడెను. 
-ఈ చెన్నప్పనాయని నవతి తమ్ముడగు అయ్యప్ప చెన్నప్ప పేరుతో 
నేడు మదరాసు అని కూడ వ్యవహృతమగుచున్న చెన్నపట్టణమును 
నిర్మించెను. 


రామరాయలకు పిమ్మట మూశవ శ్రురంగరాజు సింహాసనము 
నకు వచ్చెను. అతని కాలములోనే విజయనగర, మధుర రాజ్యుములకు 
గల సంబంధము ఫూర్తిగా విచ్చిన్నమై పోయెను. తిరుమల నాయకుని 
కప్పము చెల్లింపుమని శ్రీరంగరాజు కోరను. కాని అతడు నిరాకరిం 
చెను. అందువల్ల యుద్దము అనివార్య మయ్యెను. శ్రీరంగ రాజును 
ఎదుర్కొనుటకు తిరుమలనాయకుడు తంజావూరు జింజి పరిపాలకుల 
నహాయమును అర్థించెను. వారును నరే అనిరి. యుద్ధము జరిగెను. 
ఈ అవకాశమును వినియోగించుకొని తరువాతికాలమున మహమ్మ 
దీయులు దక్షిణ భారతములో ఎక్కువ పలుకుబడి సంపాదించిరి, 


41 


అటుల తీరుములనాయకుడు యుద్ధములందు మునిగి తేలుటను 
చూచి సమయమునకై వేచియున్న మైనూరు పాలకుడు కంఠీరవ 
నరసరాజు 1856 (1) లో మధుర రాజ్యములోని నత్యమంగలం 
రాష్ట్రమును ముట్టడించెను. అప్పుడు తిరుమల నాయకుడు యుద్ధము 
నకు సంసిద్ధుడుగా లేడు. పైపెచ్చు అస్వస్థుడై ఉండెను, చేయునది 
లేక రామనాథపురమును పాలించు రఘునాథ సేతుపతి నహాయమును. 
అసపేక్షించెను. 


సేతుపతి 25,000 మరవ వీరులతో మధురకు తరలి వచ్చెను, 
పిమ్మట 85,000 మధుర సైనికులను కూడగట్టుకొని తిరుమలనాయకుడు 
కంఠీరవ నరసరాజుతో యుద్ధమునకు దిగెను, తిరుమలనాయకుడే 
జయించెను, అందుకు తిరు మలనాయకుడు మిక్కిలి సంతోషించి రఘు 
నాథ సేతుపతిని ఘనముగా సత్కరించెను; తిరుమల సేతుపతి అను 
విరుదమును కూడ ఇచ్చెను. అంతేకాదు ; సేతుపతి సైన్యములో 
మర వలేకాక బుడత కీచుల్కు డచ్చివారు మొదలైన వారు కూడ ఉండుటచే 
వారికి సైతము కొన్ని [గామములు బహూకరించెను. ఆ [గామములకు 
సంబంధించినంతవరకు సంపూర్ణాధికారము వారికే ఒసగబడెను. 
అటుల చేయుటవలన  తిరుమలనాయకుని విజయము అంత లాభ 
దాయకము కాదని నుడువదగును, 


తిరుమలనాయకుడు సాహనుడైన యుద్ధ వీరుడనియ్యు పరాక్రమ. 
శాలి అనియు శాననములు స్పష్టము చేయుచున్న వి. అతని యుద్ధములు 
కొంతవరకు ఈ విషయమును బలవరుచుచున్నవి సాహసుడు 
కాకున్నచో తొలుత నహాయము చేయుదునని మాట యిచ్చిన తంజా 
వూరి రాజా సమయమునకు నహాయము చేయకపోయినను తుదకు 
యుద్ధము చేయుటయెకాక నుల్తాను తోడ్పాటుతో జయము కూడ సాధిం 


42 


చెను ఆ యుద్ధము ముగిసిన వెంటనే మైనూరు పాలకునితో యుద్ధము 
చేయవలసివచ్చెను. అతనికే విజయము దక్కెను, తిరుమల నాయకుడు 
గజారూఢుడై యుద్ధభూమిని (పవేశించినచో వైరి ఏరులు భయ భాంతు 
లగు చుండిరట |! 


విజయనగర న్మమాట్టునెడ తిరుమలనాయకుడు (పదర్శించిన 
వైఖరి సమంజసమా కాదా అను |పశ్న చాల ముఖ్యమైనది. తిరుమల 
నాయకుని పూర్వు లందరు విజయనగరాధీశ్యరులకు సామంళుళై 
వ్యవహరించగా తిరుమలనాయకుడు మాత్రము అందుకు భిన్నముగా 
సంచరించెను. పైగా కప్పము కట్టుటకు కూడ నిరాకరించెను. అందు 
వల్ల అతని వైఖరి నూలదృష్టికి అసమంజసముగా కనిపించును. కాని 
ఆ విధముగా అతడు సంచరించుటకు |పబల కారణము ఒకటి లేక 
పోలేదు, 


మధురరాజ్యములో భూమిశిస్తువలన లభించు ఆదాయములో 
మూడవ వంతును విజయనగర సమాట్టునకు చెల్టించవలెను. కాని 
అందుకు తగిన _వతిఫలము మాతము స మాట్టునుండి లభించకుండెను. . 
(ప్రతిఫలము ఏమియు పొందక ఊరక కప్పము చెల్లించుచుు సామం 
తుడుగా ఉండుటకు ఆతనికి మనన్కరించలేదు. కాగా విజయనగరా 
ధీశ్వరులతో గల సంబంధమును తెగ్యతెంపులు చేసికొని స్వేచ్చగా 
సంచరించుటకే అతడు అఖిలషించెనుం 


మరియొక కారణము కూడ కలదు. తిరుమలనాయకుని పూర్వులు 
యుద్ద సమయములలో విజయనగరాధీశ్వరుల సహాయమును కోరు 
చుండిరి. కాని తిరుమలనాయకుని కాలములో సమాట్టు శ శక్రివిహీను 
డగుటచే అతని సహాయము లభించుట దుర్గభ మనిపించెను. కాగా 
మధురను సంరక్షించుకొను పూర్తి బాధ్యత తిరుమలనాయకునిపై. 


48 


పడెను. ఈ దృష్టితో చూచినపుడు తిరుమలనాయకుని వైఖరి కొంత 
పరకు సహేతుకమని తోచకపోదు. ఏది ఎట్టున్నను, స్మమాట్టును 
(పతిఘటించినందుకు అతడు చరి్మితకారుల కటూక్తులకు గురి 
అయినాడు.6 


తిరుమల నాయకుడు సతతము యుద్ధమునందు నిమగ్నుడై 
ఉంశుటనలన కొంతవరకు రాజ్యుపటుత్యము సడలిపోయెనని చెప్ప 
వచ్చును. వర రాజులు మధురను కబభించుటకు [(పయత్నింవ 
శొచ్చిరి. వారిలో పేర్కొనదగినవాడు మైనూరు పాలకుడు, యుద్ధము 
లేమో తప్పనినరి అయ్యెను. యుద్ధ వ్యయమును భరించుటకు తిరుమల 
నాయకుడు వన్నులు ఎక్కువ చేసెను. అన్యుల నహాయమునకై 
అరులు చాచెను. వారిని తృక్తపరుచుటకు కొన్ని (గామములు 
వినియోగింపబడెను. దక్షిణ భారతదేశ రాజకీయములలో మహమ్మ 
దీయులకు (వవేశము కల్పించినవాడు త్రిరుమల నాయకుడే. చివరికి ఆ 
సుల్తానులు నాయకరాజుల బలహీనతను గుర్తించి తమ అధికారమును 
విన్తరింపజేసికొనిరి. ఇంతకు యుద్దములవల్ల తిరుమల నాయకుడు 
సాధించిన సతృలితములా హుళక్కి! కనుక అతని యుద్ధ ములు 
మధురనాయక రాజ్య (శేయస్సునకుగాక ఆ రాజ్య పతన స్థితికి 
పొల్పడెనని చెప్పక తవ్పదు. కాగా అతని యుద్ధములు విజయములును 
నిష్పషయోజనము అయ్యెను. 


తిరుమలనాయకుశు కేవలము యుద్ద వీరుడని తలచుట సత్య 
సంపూర్ణము కాదు. అతడు తెలుగుభాషా పోషకుడు, దానశీలుడు. 
నృత్త గీతాది కళలను ఆదరించిన కళాభిజ్జుడు. అతని కొలువు కూట 
ములో నత్యభామా సొంత్వన కృతికర్త అయిన లింగనమఖి కామేశ్వర 
కవి మరికొందరు కవులున్నట్టు తెలియుచున్నది. నుపసిద్ధ పదకర్త 


44 


శేతయ్య అతని ఆస్థానములో ఉండి రెండువేల పదములు చెప్పినట్లు . 
పకీతి, తిరుమల నాయకుని కాలమునుండి మధురాపురాంధ్ర వాజ్మ 
యము |పారంభ మగుచున్నది. సంగీత సాహిత్యములనే కాక శిల్ప, 
చ్మితలేఖనాది లలితకళలను కూడ ఆదరించెను, 


తిరుమల నాయకుడు కట్టించిన సుందరమహాలు బహుథా 
పేర్కొనదగిన నిర్మాణము, అది అతని కళాఖిజ్ఞతకు ధ్వజస్తంభ 
(ప్రాయము, ప్రాచ్య పొళ్చాత్య కళావిమర్శకుల మన్ననలు చూరగొన్న 
కమనీయ కళాఖండ మది. జేమ్సు సఫెర్గనన్‌ అను పపభ్యాత కళాఖి 
జ్జుణు ఆ నిర్మాణమును గురించి వేనోళ్ళ కొనియాడేెను 7? 


సుందర మహాలునకు పిమ్మట తిరుమలనాయకుని నిర్మాణము 
లలో (వశంసించదగినది పుదు మండపము (కొత్త మండపము. 
దీనిని నిర్మించుటకు 22 సంవత్సరములు పట్టైనని స్థలజ్ఞాలు చెప్పుదురు. 
దీనికి వసంతమండపము అను నామాంతరము కలదు. ఇందులో 
వసంతోశ్సవములు జిరుగుచుండెనట. దీని పొడవు 888 అడుగులు, 
వెడల్పు 105 అడుగులు. ఎత్తు 25 అడుగులు, విశ్వనాథ నాయకుని 
మొదలు తిరుమలనాయకుని వరకుగల నాయకరాజుల శిలావిగహ 
ములు ఇందులో కలవు, 


తిరుమల నాయకుడు నిర్మించిన అంతఃపుర మందిరములు. 
సువిశాలముల్కు సుందరములును. (పన్తుతము వాటిలో మధుర రామ. 
నాథపురము జిల్లాల న్యాయస్థానములు కలవు; ఇంకను తెప్పకుళం, 
రాజగోపురం, తముక్కం మొదలైనవాటిని నిర్మించుటయేకాక సెక్కు 
శీర్ణాలయములను కూడ అతడు ఉద్ధరించెను. ఈ విషయాదికమును 
పరిశీలించగా, అతడు దైవభక్తుడనియు కళాహృదయుడనియు స్పష్ట. 


45 


మగును. రాజకీయ దృష్టితో కటూక్తులాడిన శ్రీ రంగాచారె కూడ ఆతని 
కథాభిజ్ఞితకు జేజేలు సమర్చించెను.8 


తన పూర్వులవలె తిరుమలనాయకుడు కూడ మత నహిష్టుక 
(పదర్శించిన విశాలహృదయుడు. అతని మక నహనమును ఆధారము 
చేసికొని క్రైస్తవమత (పచారకులు నిరాటంకముగా తమ మతమును 
[పచారము చేసికొనరి. 


మైనూరు యుద్ధకాలమునాటికే తిరుమల నాయకుడు వ్యాధి 
(గన్నుడె ఉండుటచే తిరుమల సేతుపతి నహాయముతో విజయము 
సాధించెను. వ్యాధి(గస్తుడైన పిదప అతడు తిరిగి కోలుకోలేదు. తుదకు 
1659 లో దైవికము చెందెను. తిరుమల నాయకుడు హత్య చేయబడె 
ననియు, అందుకు అతని మతనహనమే కారణము కావచ్చుననియు 
కొందరు తలచుచున్నారు. దుష్టమకులు కొందరు తిరు ములనాయకుని 
హత్యచేయదలచి ఒక కుట వన్నిరట. అకడు (పతిరోజు ఆలయము 
నకు వెళ్లెడివాడు. ఒకనాడు తిరుమలనాయకుడు గుడిలో పూజాదికము 
నెరవుచుండగాా అతనిని హత్య చేసిరట. ఇందులో నత్యానత్యములు 
ఎంతవరకు కలవో తెలియదు; కాని తిరుమలనాయకుడు ఒక గుడిలో 
మరణించినట్టు తెలియుచున్నది. *....అతి వుత్సాహముతో కూడి 
పట్టండై వాలి శ్రీమునంజ్ఞిన గుడివర్కు శీముకట్టి అచ్చట తమ మను 
ష్యులను వుంచి నంజ్ఞన గుడిలో దిగియుండిరి. ఈ [వకారం వుండే 
సమయమున మహారాజా తిరుమలనాయవారు దైవీకం పొంది 
హోయినారు.... *౨9 


తిరుమలనాయకుడు భాషాపోషకుడు. కఠళారాధకుడు. యుద్ద 
వీరుడు. అతని సుందర నిర్మాణములు అతని కీరి పతిష్టలకు శాశ్వత 
నిహ్నములు! 


46 


1. ఇతని త్రీవిత విశేషాదికమునకు నా “దళవాయి 
రామస్పయ్య”" నవలను చూడగో రెదను. 


2. ఇకనిని నందిరాజని కొందరు వ్యవహరింతురు. నంజ 
రాజు ఆంధ వచన భారతక_ర్హ అయిన కళువె వీరరాజు కుమా 
రుడు, ఇకడు పెక్కు వవన రచశలు వెలయించెను. సంస్కృత 
ములో నృసింహకవి “నంజరాజ యశోభూషణి మను అలంకార 
(గంథము (వానెను. హాలాస్యమాహాత్మ్యము, విష్ణుభక్తి విలా 
సము, హరభ క్త విలాసము---మున్నగు రచనలు చేసి నంజరాజు 
తెలుగు వచన వాజ్బ్యయమునకు పుష్టి చేకూర్చెను. 


ల ఇతడు కన్ని వాడిపా శముపట్టు దొర. చిన్న కదిర 
నాయకుని కుమారుడు, 


4. రామష్పయ్య నంజరాజుతో యుద్ధము చేయు సందర్భమున 
'మధురలో విచిత సంఘటన యొకటి జరిగెను. రామప్పయ విరో 
ధులు కొందరు తిరుమలనాయకుని దర్శించి రామస్పయ్య పై లేని 
పోని మాటలు చెప్పిరి. అవి సత్యములే అని నమ్మి తిరుమల 
నాయకుడు రామప్పయ్యను వెనువెంటనే మధురకు విచ్చేయుమని 
ఆజ్ఞాపించుచు ఇరువురు వార్తాహరులను యుద్ధభూమికి పంపెను. 
వారు తిరుమలనాయకుని ఆజ్ఞను రామప్పయ్యకు తెలియజేసిరి. 
అప్పు డాతడు ఆలోచనలో పడెను. వార్తాహరులు (ప్రత్యుత్తర 
మిమ్మని రామప్పయ్యను తొందర పెట్టిరి, వారి అసభ్య_ప్రవ_ర్తనము 


47 


నకు కోపిం చి అతడు వారిని పరాభవించెనట! పిమ్మట దళవాయి 
రంగన్ననాయడు మధురకు పోయి తిరుమలనాయకుని దర్శించి అక 
నితో రామప్పయ్య స్వామిభక్తు డనియు, నిరపరాధి అనియు 
విన్నవించెను అంతలో నంజరాజును జయించి రామస్పయ్య 
మధురకు మరలివచ్చెను. తిరుమలనాయకు డతనిని ఘనముగా 
సమ్మానించెనట. ఈ కథనములో సత్యాసత్యములు ఎంతవరకు 
గలవో తెలియదు. రామప్పయ్య విజయము మా తము తథ్యము. 
వివరములకు: (శ్రీ వి. రంగాచారి వ్యాసము, ఇండియన్‌ ఆంటిక్వరి, 
1911. 


5. ““ఇరామయ్యన్‌ అమ్మానై '” అను తమిళ దారి తక 
లేఖనమునందు రామస్పయ్య వీరగాధ కండ్లకు కట్టునట్లుగా అభి 
వర్ణితము. ఈతని గాథ నేటికిని తమిళనాడులో బహుళ [పచార 
ములో ఉండుట గమనింపదగిన విషయము, నేతుపతితో జరిగిన 
యుద్ధములో డెబ్బదియిద్దరు పాశెగార్లు పాల్గొనినట్టు అమ్మాన. 
నుడుపుచున్నది. వారిపేళ్లు కూడ ఇందు కలవు. 

6. (శ్రీ వి. రంగాచారి దృష్టిలో తిరుమలనాయకుడు రాజు 
కీయ సంబంధ విచ్చేదకుడు (& ౧౦160081 iconoclast), పరమ 
1దోహియు (a traitor of the blackest dye). 

7. The facade of this hall, like that of almost all the 
great halls in the South of India, is adorned either with 


Vyalis—monsters of the lion type trampling on an 
elephant—or even more generally, by a group consisting 


48 


of a warrior sitting on a rearing horse, whose feet are 
supported on the shields of footzsoldiers sometimes slay- 
ing men, sometimes slaying tigers. The great temple at 
Madura is a large and far more important building than the 
Vasanta Mantapam. lt possessess all the characteristics Of 
afirst class Dravidian temdle...... The temple owes all 
its magnificence to Tirumala Naik cr to his elder brother 
Muddu Virappa who preceded him and who built the. 
Minakshi nayak Mantapam.... 


8. ఇండియన్‌ ఆంటిక్వరి, 1916, పుటలు 149-58. 


9, మధుర రాజైన తిరుమలరాయని చరితము (చెన్న 
పురి _పాచ్యలివిత పుస్తక భాండాగారము), 


49 
Y—4 





రెండవ ముద్దు విరస్పనాయకుడు 
[ 1659 7 


తిరుమలనాయకుని మరణానంతరము అతని కుమారుడు ముద్దు 
మీరప్పనాయకుడు సింహాననమునకు వచ్చెను. నాలుగు నెలలు 
మాత్రమే రాజ్యము చేసిన అదృష్టహీనుడు. అతడు తిరుమలనాయకుని 
కుమారుడని కొందరు కాదని కొందరును తలచుచున్నారు. కాని 
మధుర రాజైన తిరుమలరాయని చర్మితములో ముద్దు వీరప్పనాయ 
కుడు తిరుమలనాయకుని కుమారు డనియే కలదు.1 


రాజ్యమునకు వచ్చిననాటినుండియు రెండవ ముద్దు వీరప్ప 
నాయకుడు రాజ్యరక్షణములోనే నిమివ్నడై ఉండెను. తొలుత తిరుచి 
శాపల్లి దుర్గమును శ తుదుర్భేద్యము చేసెను. దుర్గములో సైనికులను 
నియమించెను; మందుగుండు వస్తువులను భదవరిచెను. ఆభారమునుూ 
దళవాయి లింగమనాయకునిపై వేసెను. ఎప్పటికైనను మహమ్మ 
చేయులు మధురమీదికి దండెట్రి వక్తురని సందేహించి తంజొవురాది 
శునీ స్నేహమును అభిలషించెను. కాని అతడు అందుకు సమ్మతించక 
పోవుట దురదృష్టకరము. 


అటుల ముద్దు వీరప్పనాయకుడు తంజొవురాధీశ్వరుని చెలిమిని 
కోరుచున్న సమయములో, నాయక రాజ్యముల మై కన్నువేసియున్న 


50 


ఖవీజవూరు నులాను ఆదిల్‌షా తన సేనలను దక్షిణావథమునకు 
పంపెను. అది తెలిసికొని ముద్దు ఎరప్పనాయకుడు సమరసన్నాహమా 
లలో నిమగ్నుడయ్యెను. ఆ [వయత్నములను చూచి వీజివూరు సైన్య 
ములు మధురను జయించుట దుర్గభమని తలచి, తంజావూరిని ముట్ట 
డించెను. వీజవూరు సేనలకును తండొవూరి సేనలకును యుద్ధము 
జరిగను. ఉభయపక్షములకును తీరని నష్టము కలిగెను. వీజపూరు 
సేనలు తంజావూరును [వవేశించి ఆ నగరమును కొల్లగొట్ట సాగిరి. 
కాని అంతకుమునుపే నగరమును చొచ్చిన ఒక దొంగల గుంపు 
నర్వమును దోచుకొని పోవుటచే, వీజపూరు సేనలకు ఏమియు మిగుల 
లేదు. కరవులో అధిక మానము! ఆ రోజులలోనే తండొవూరులో 
గొప్ప క్షామము ఏర్పడెను. తతృలితముగా, వీజపూరు “సైనికులు పలు 
వురు మృత్యుముఖమున పడిరి. అందుకు తోడుగా వారిలో పరస్పర 
కలహములు కలిగెను. అటుపిమ్మట వీజపూరు సేనలు తిరుచి రావల్లిని 
ముట్టడించుటకు పయత్నించెను. కాని ధైర్యము జాలక ముద్దు ఏరప్ప 
నాయకుడు ఒసగిన [(దవ్యమును స్వికరించి వీజవూరు సేనలు తమ 
దేశ మునకు తరలిపోయెను, 


నాలుగు నెలలు మాత్రమే రెండవ ముద్దు వీరప్పనాయకుడు 
రాజ్యము చేసినను అతడు రాజనికిజ్ఞాడని చెప్పుట సమంజసము. 
అతని దూరద్భషియు, చాకచక్యమును కొనియాడదగినవి. తంజా 
పురాధీశ్వరుని సహాయము కనుక లభించినచో మధుర సుస్థిరముగా 
ఉండునని అతడు [గహించుట అతని రాజినీతిజ్ఞిత కు తొర్మాణ. 


ముద్దు వీరప్పనాయకుని గుణగణములను పరికించునవుడు 
అతడు ప్రీలోలు డనియు ఆ ప్‌ లౌల్యమే అతని మరణమునకు 
కారణమయ్యె ననియు చెప్పవచ్చును. అతని మరణానంతరము 
అతని కుమారుడు చొక్కనాథనాయకుడు రాజ్యమునకు వచ్చెను. 


ఫ్‌]. 


1. “తిరుమలళౌరి నాయనివారు దై వికము చెందిన పిమ్మట 
అప్పుడు మధురలో వుండగల సమస్తమైన దళకర్తలు, (పధా 
నులు మంతులు యోచన చేసి రాజాతిరుమలనాయని వారి కుమారు. 
డైన (శ్రీ ముద్దువీరస్పనాయని వార్కి. రాజ్యాన్కి. పట్టాభిషేకము 
చేయించినారు....” 


సత్యభామా సాంత్వనముతో ఇట్లు కలదు. 


“అల (శ్రీ తిరుమలనాథుం, 
డలమేలమయందు గాంచె ననఘు చరిత్రో 
జ్జ్వ్వల విభవసాంద క్రీ రులు, 
నెలయంగ గుమార ముద్దువీర నరేం్యద్రున్‌.” 


వ! 





చొక్కనాథనాయకుడు 
[ 1659 _ 1682 ] 


సింహాసనము అధిష్టించునాటికి చొక్కనాథ నాయకుడు 16 నంవ 
తృరముల వయనువాడు, అందువలన [(వధాన్తి రాయసము, దళ 
వాయి లింగమనాయకుడు-ఏరు ముగ్గురు కలిసి రాజ్యవ్యవహార 
ములు పర్యవేక్షించుచుండిరి. కాని మలినమనన్ములై, రాజ్యాధికార 
మును పూర్తిగా తమ వశము చేసికొనవలెనని వారు అభిలషించిరిం 
ఆ అభఖిలాషతో 40,000 సైనికులను వెంటనిడికొని లింగమనాయకుడు 
జింజి మండలము మీదికి దండెక్తిపోయి, అటనున్న వీజపూరు సేనాని 
యొద్దనుండి పెక్కు బహుమతులు పొందెను. అటుల చొక్కనాథ 
నాయకునికి తెలియకుండ వారు పరరాజ్యములకై దండె క్రిపోవుటకును 
వారు సావాసించిరి, 


అంతటితో వారు నిలువలేదు. చొక్కనాథనాయకుని హత్య 
చేయుటకును [పయత్నించిరి. ఆ విషయమును ఒక అంతఃపుర వరిచారిక 
వలన [(గహించి వెనువెంటనే చొక్కనాథ నాయకుడు ప్రధానిని 
రాయసమును శిక్షించెను. దళవాయి లింగమనాయని మాత్రము 
మన్నించెను. అటుపిమ్మట చొక్కనాథనాయకుడే రాజ్యవ్యవహారము 
లను స్వయముగా పరిశీలింపసాగెను. మంతుల దుష్పరిపాలనమును 


గ్‌ల్రి 


రోసిన [పజలు మిక్కిలి సంతసించిరి. కాని లింగమనాయడు మాత్రమూ 
చొక్కనాథనాయకునిమై పగ సాధింపదలచి, జంజి రాజుని కలసికొని 
అతనిని తిరుచిరాపల్లి దుర్గమును ముట్టడింపుమని పేరేపించెను. 
12,000 కాల్బలముతోనుు 7,000 ఆకశ్విక దళముతోను అతడు 
తిరుచిరాపల్లి కోటను ముట్టడిం చెను. 


ఆ సమయమున చొక్కనాథనాయకుని స్రెన్మములో $50,006 
మంది సైనికులే ఉండిరి. తంజాపురాధిపతి విజయరాఘవనాయకుడు 
లింగమనాయని పక్షము వహించెను. అట్టి విషమపరిస్థితిలోను చొక్క 
నాథనాయకుడు ధైర్య స్థెర్యములతో శత్రువులను [వతిఘ టించెను. 


కాని చొక్కనాథనాయకుని (వధానమంతి శతు వక్షమునకు 
పరోక్షముగా సహాయము చేయసాగను.కానిఅతని [దోహచింతన బయట 
పడెను. వెంటనే అతనిని పదవినుండి తొలగించి కొత్త సైన్యమును 
సమకూర్చుకొని, చొక్కనాథనాయకుడే స్వయముగా స్రైన్యములను 
నడిపించుకొని యుద్ధభూమికి తరలివెళ్లైను. అతని ధైర్యసాహనములకు 
ఆశ్చర్యము చెంది వీరయోధులు వలువురు అతని పక్షము వహించిరి. 
చొక్కనాథ నాయకుని సమరనన్నాహములను చూచి లింగమనాయకుడు 
జింజి పాలకుడును భగ్నమనోరథులై తంజావూరికి పోయి అట తలదాచు 
కొనిరి. పిమ్మట 70,000 సైన్యముతో చొక్కనాథ నాయకుడు తంజా 
వూరును ముట్టడించెను. అప్పుడు గత్యంతరము లేక లింగమ నాయడు: 
జింజికి వలాయనమంత్రము వఠించెను. కాగా చొక్కనాథ నాయకుడు 
విజయరాఘవ నాయకునితో యుద్ధము చేసెను. ఆ పోరులో విజయ 
రాఘవ నాయకునికి తీరని నష్టము కలిగెను. అందుకు తోడుగా, 
తంజావూరులో గొప్ప క్షామము కూడ సంభవించెను. దానిని ఆధారము 
వేసికొని డచ్చివారు తంజావూరు వారిని మిక్కిలి హింసించిరి. అప్పుడు 
చాలమంది తమ యిట్లు వాకిట్ల విడిచిపెట్టి మధురకు పారిపోయిరి= 


ఫ్‌ 


అన్నార్తులైన |పజలకు ఆహార సౌకర్యములు కల్పింతుమని ఆశ పెట్టి 
డచ్చివారు వారిని తమ వలలో వేసికొనిరి! ఆ పిమ్మట ఆ దురదృష్ట 
వంతులను జానినలుగా వికశకయించిరట! ఈ విషయాదికము బెర్‌ 
1టాండ్‌ అను దొర [వాతవలన తెలియుచున్నది.1 


ఆ విధముగా దురవస్థలపాలైన తంజావూరి (పజలను చొక్క 
నాథ నాయకుడు ఆదరించి న హోదయుడు అనిపించుకొనెను. వారికి 
ఆహార సౌకర్యములు కల్పించుటలో తన మన అని చూడక మధుర 
సైనికులను తంజావూరు సైనికులను సమదృష్టితో చూచెను. క్షుధా 
ర్తుల స్థితిగతులను స్వయముగా తెలిసికొనుటక్రై అతడు తిరుబిరావల్లికి 
వెళ్ళిను. అటువంటి |వడాహొతైషి చొక్కనాథ నాయకుడు. 


1662 వ సంవత్సర [పాంతమున మధుర రాజ్యములో, కనీ 
వినీ ఎరుగని సంఘటనలు సంభ వించెనని బజెర్‌ టాండ్‌ [వాతల వలన 
తెలియవచ్చుచున్నది. పల్లెలలోను పట్టణములలోను దుష్టమృగములు. 
తిరుగుచుండెననియు, వాటివలన (ప్రజల ఆస్తిపాస్తులకు అపారనష్టము. 
కలిగెననియు జ్వరాదులు లేకయే వలువురు మృత్యు ముఖమున 
వడిరనియ్యు వికృతాకారముగల శిశువులు జనన మందిరనియు తెలియు 
చున్నది. 


తంజావూరు యుద్ధము ముగిసిన పిమ్మట-=*౪ మరు నంవత్స 
రుమే_అనగా 1668 లో వీజపూరు సైనికులు తిరుచిరాపల్లి కోటను 
ముట్లడించుటకు విశ్వపయత్నము చేసిరి. కాని ఆ దుర్గరాజిము' 
వారికి పట్టువడలేదు. పైపెచ్చు వారికి విపరీతమయిన నష్టము కలిగెను. 
ఆప్పుడు వీజపూరు సైనికులు తిరుచిరాపల్లి వరిసరముల నున్న వంట. 
చేలమీద పడి పంటలు పొడు చేసిరి. (గామములను దగ్శ మొనర్చిరి. 
[పజలను అమానుషముగా హింసించిరి. శృతుసేనల పైశాచిక చర్యలను. 
భరించలేక మానధనులైన (ప్రజలు తండోపతండములుగా ఒక 


ఫర్‌ 


యింటిలో చేరి ఆ యింటికి నిప్పుపెట్టుకొని ప్రాణములు కోల్పోయి 
రట! అటుల ఏవో ఒక విధముగా (పజలు దుర్మరణమునకు పాల్పడ 
చలచిరట 1! అటుపిమ్మట చోక్కనాథ నాయకుని యొద్ద కొంత ధన 
మును (గహించి వీజపూరు సైనికులు మధుర రాజ్యమునుండి నిష్క$ 
మించినట్టు విదిత మగుచున్నది. 


వీజపూరు సైనికుల బెడద తీరిపోయిన తరువాత తనకు 
[దోహము తలపెట్టి శ్యతుపక్షము చేరిన తంజావూరి విజయ రాఘవ 
నాయకునిపై వగ తీర్చుకొను ఉద్ధేశముతో చొక్కనాథ నాయకుడు 
తంజొపురాధీశ్వరుని అధీనములో ఉన్న వలం దుర్గమును ముట్టడిం 
చెను విజయరాఘవ నాయకుడు అతనిని |పతిఘటించెను. కాని 
లాభము లేకపోయెను, 


వల్లం దుర్గము స్వాధీనమైన తర్వాత చొక్కనాథ నాయకుడు 
మరవ దేశాధిపతి అయిన తిరుమల సేతుపతితో యుద్ధము చేయవలసి 
వచ్చెను, ఎందుకనగా, రఘునాథ సేతుపతి తిరుమల నాయకునిచే 
సమ్మానికుడైన నాటినుండియు నర్వస్వతం[తుడై సంచరించసాగెచుం 
అ కారణమునన్నే వీజవూరు సేనానితో యుద్దము సంభవించినపుడు 
చొక్కనాథ నాయకుడు సేతుపతి సహాయమును కోరిననుు అతడు 
సహాయము చేయ నిరాకరించెను. కాగా, సేతువతిని అణచుటతై అతని 
అధీనములో ఉన్న కిరువత్తూరు, పుదుక్కోట్క మానామధుర మొద 
లైన దుర్గములను ముట్టడించి విజయము సాధించి చొక్కనాథ నాయ 
కుడు వాటిని తన సేనాపతుల స్వాధీనము కావించెను. చొక్కనాథళ 
నాయకుడు మధురను చేరుకొన్నంతనే, రఘునాథ సేతుపతి చొక్క 
నాథ |! నాయకుని సేనాధిపతులను (పతిఘటించిను. వారు బలహీను 
అగుటచ్వేవారిని అనాయానముగా జయించి అతడు కోల్పోయిన కోటలను: 
తరిగి తన స్వాధీనము చేసికొనెను. 


రర 


వలం దుర్గమును స్వాధీనము చేసికొన్ననుు చొక్కనాథ నాయ 
కుడు తంజావూరు విజయరాఘవరాయలతోడి వైరమును విన్మరించ 
లేదు. ఇది యిట్టుండగాా విజయరాఘవరాయలు తన కుమార్తెను 
చొక్కనాథ నాయకునికి ఇచ్చి వివాహము చేయుటకు సమ్మతించలేదు. 
అందువలన ఉభయులకు యుద్ధము జరిగెనని కొన్ని చారిత్రక లేఖన 
ములు సేక్కొనుచున్నవి. ఇదియే నిశ్చయముగా యుగ్దకారణమై 
ఉండవచ్చునని చెప్పుటకు వీలుపశదు.అయినను ఈ వివాహోదంతము 
కూడ యుద్ధ కారణములలో ఒకటి అని నుడువదగును, సత్యాసత్య 
ములు ఎంతవరకు కలవో తెలియదు కాని యీ [కింది కథ చారిత్రక 
లేఖనమ.లలో కానవచ్చుచున్నది.3 


విజయరాభఘవసనాయకుని కుమార్తెను చొక్కనాథ నాయకుడు 
వివాహమాడ దలచెను. ఆ అభిలాషను ఒక |పముఖుని ద్వారా విజయ 
రాఘవ నాయకునికి తెలియజేసెను. కాని అతడు అ [వముఖుని పరాభ 
వించుటయే కాక చొక్కనాథ నాయకుని కోరికను మన్నించ లేదు. 
అందువలన చొక్కానాథ నాయకుడు తంజొపు రాధీశ్వరునితో యుద్ధము 
చేయుటకు నిశ్చాయించెను. 


దళవాయి నముఖము వేంకటకృష్ణప్ప నాయకుని నాయకత్వ 
మున మధుర సైన్యములు తంజావూరు దుర్గమును ముట్టడించెను. 
అప్పుడు అతడు విజయరాఘవ నాయకుని దర్శించి చొక్కనాథ నాయ 
కునితో సంబంధము కలుపుకొనట ఉభయులకు [శేయస్కరమని 
విన్నవించెను. కాని అతడు ఆ మాటలు పెడ చెవిని సెపైను. తుదకు 
యుద్ధమే శరణ్య మయ్యెను. తంజావూరు పక్షమున దళ్వాయి 
రంగన్ననాయడు, వీర బాణం చిన్నరాజు మొదలైనవారు పాల్లొనిరి. 
మహా భయంకరముగా జరిగిన ఆ యుద్దములో “కొందరు చాలా 
గాయాలు తీస్కునినారు. కొందరు దప్పి తాలలేక క్రిందపడి పొర్లాడు 


ఫ్‌ 


చున్ను కాల్వలుగా వచ్చే రక్తాన్ని జలము అని భమచేత పానం చేసి 
నారు.4 ఉభయ పక్షముల వారికిని తీరని నష్టము కలిగెను. చివరికి 
తంజావూరు దుర్గము వేంకటకృష్ణప్ప నాయకుని వశమయ్యెను. అయి 
నప్పటికిని అతడు మరల విజయరాఘవనాయకుని సమీపించి చొక్క 
నాథ నాయకుని అభిలాషను తెలియజేసెను. అవ్వుడు విజయరాఘవ 
నాయకుడు దైవధ్యానములో మునిగియుండెను. అతని కుమారుడు 
మన్నారుదాసు కూడ అతని చెంతనే ఉండెను. విజయరాఘవ నాయ 
కుడు చొక్కనాథ నాయకుని కోరికను మన్నించలేదు. మరలు 
యుద్ధము జరిగెను. అందులో విజయరాభఘవనాయకుడు, చెంగమల 
దాసు వభృతులు మరణించిరి. అంత టితో తంజాపురాం[ధనాయక 
రాజుల పరిపాలన అంత మయ్యెనని చెప్పవచ్చును. 

విజయరాఘవ నాయకుడు చొక్కనాథ నాయకుని కోరికను 


మన్నింపకుండుటకు (వబల కారణ మొకటి కలదు. మధురనాయక 
రాజులు అభిజొత్యులు కారని అతని అభిపాయము. తంజావూరు 


నాయక రాజులలో మొదటివాడయిన చెవ్వప్పనాయకుడు విజయనగర 
సార్యభౌముడైన అచ్యుతదేవరాయలవారి తోడి అల్లుడు. మధురనాయక 
రాజులలో (వథముడగు విశ్వనాథనాయకుడు కొంతకాలము శ్రీకృష్ణ 
దేవరాయలవారి అడపముగా (తాంబూలకరండ వాహకుడు) వ్యవహ 
రించెను. కావున తంజావూరి రాజులు మధుర రాజ్యోూధిపతులను 
కులీనులు కారను తలంపుతో చిన్నచూపు చూచుచుండిరి. 

కాని మధుర తంజావూరు పరిపొలకుల మధ్య వైవాహిక 
సంబంధములు లేకపోలేదు. తంజావూరు రఘునాథ రాయలు మొదటి. 
ముద్దువీరప్ప నాయకుని కుమార్తె అయిన కళావతిని వివాహమాడెను. 
రఘునాథ రాయల కుమార్తె అయిన అచ్యుత రఘునాథమ్మను తిరుమల 
నాయకుడు పరిణయ మాడెను, ఆమెను అతడు హత్యచేసినట్టు అవ|పథ' 
ఒకటి కలదు, 


ర్‌ి 


కనుక వివాహోదంతము కూడ మధుర తంవూరు నాయక 
రాజుల యుద్ధమునకు కారణములలో ఒకటి అని చెప్పవచ్చును. వల్దం- 
దుర్గమును స్వాధీనము చేసికొన్నను చొక్కనాథ నాయకునికి మన 
శాంతి కలుగలేదన్నచో, అతనికి విజయరాఘవరాయలమై ద్వేష. 
భావము ఉండుటకు ఆంతరంగికమైన కారణమేదో ఒకటి ఉండవలెను - 
శతురాజులు మధురమీదికి దండె క్రి వచ్చినప్పుడెల్హు తండావూరివారు 
శ తువపక్షము వహించి మధుర రాజ్యాధివతులను [పతిఘటించు చుండిరి. 
అప్పటిలో మైనూరువారివలన మధురకు చీటికిమాటికి ఉప్మదవములు: 
కలుగుచుండెను. కనుక విజయరాఘవ రాయలు మైనూరువారితో కలిసి 
తన్ను కూల్మదోయునేమో అని చొక్కనాథనాయకుడు నందేహించి 
ఉండవచ్చును. ఏమైనను, ఇదియే యుద్ధమునకు వదిల కారణ మని 
చెప్పలేము. కానియివి అన్నియు యుద్దకారణములై ఉఊండదగునని 
మాత్రము పేర్కొనవచ్చును. 


తంజావూరును జయించిన పిమ్మట చొక్కనాథ నాయకుడు తన 
సవతి తమ్ముడగు ముద్దళగిరిని (ముద్దళగా।ది) తంజావూరులో తన 
(పతినిధిగా నియమించెను.6 ముద్దళగ్యాది 1674 వ సంవత్సరము 
నుండి తండొవూరి రాజ్యవ్యవహారములను పరిశీలింపసాగెను. ఆతడు: 
మధుర రాజ్య వ్యవ హారములను కూడ పర్య వేక్షించుచుండెనని తెలియు: 
చున్నది. ముద్డళగిరి సాహితీలోలుడని వాసి కెక్కెను.? 


తొలుత ముద్ధళగిరి నాయకుడు చొక్కనాథ నాయకునియందు. 
వినయవిథేయళలు [పకటించుచు నంచరించ సాగెను. తంజొవూరులో 
శాంతిభదతలు నెలకొల్పి రాజ్యవ్యవహారములను కట్టుదిట్టము చేసెను. 
కాని కాలము గడచినకొద్ది ముద్దళగిరి నాయకునికి రాజ్యకాంక్ష. 
ఉత్కటము కాగా సర్వన్వతంతునివలి సంచరించవలెనను ఆశ 
అతనికి పొడమెను. ఆ దురుద్దేశముతో అతడు చొక్కనాథ నాయకునికి. 


59 


చెల్లించవలసిన  కప్పమును కూడ చెల్లించుటకు నిరాకరించెను, 
చివరకి తంజావూరి వ్యవహారములను ఎప్పటికపుడు తెలియజేయుట 
కూడ మానివైచెను. ఆ విధముగ తన ఉనికి సుస్థిరము కాకమునుపే 
అతడు స్యతం|[తునివలె నంచరించసాగాను. ఈ విషయాదికమును 
తెలిసికొని చొక్కనాథ నాయకుడు సోదరుని మందలించి చూచెను. 
అతడు (త్రోవకు రాలేదు. అప్పుడు, విధిలేక, చొక్కనాథ నాయకుశతు 
ముద్దళగిరితో యుద్ధము (పకటించెను. కాని మంతులు అతనిని 
వారించిరి, 


ఇక తండొవూరి పరిస్థితులను గమనింతము, ముద్దళగిరి నాయ 
కుని కొలువుకూటములో ఉన్న _(పముఖులలో పేర్కొనదగినవాడు 
రాయసం వెంకన్న. అతడు మహో తంత్రజ్ఞాశు. తంజావూరి రాజి 
వంశీయులే తంజావూరి సింహాసనమును అధిష్టించవలెనని అతని 
అభిలాష. అందుకుతోడుగా విజయరాఘవనాయకుని పొతుడయిన 
చెంగమలదాను నాగవట్టణములో ఒక వర్తకుని యింటిలో పెరుగు 
చున్నట్టు తెలిసికొనెను. అతనిని సింహాసనమున ఉంచుటకు వెంకన్న 
నిశ్చాయించిను. ఆ ఉద్దేశముతో అతడు బవీజపూరు పాలకుని ఆగ 
యించి ఆతని నహాయమును ఆర్థిం చెను. అందుకు అతడును సమ్మ 
తించెను. అ పనికి తన దండనాథుశయిన వఏీకోవీని (వెంకాజీ నియో 
గించెను. అప్పుడు గత్యంతరములేక ముద్దళ గిరి నాయకుడు వశ్చా 
త్తపుడై వినయవిధేయతలు (వకటించుచు చొక్క నాథనాయకునికి లేఖ 
[వాసెను. “పరరాష్ట్రకులు వచ్చి రాజ్యాన్ని ఆక్రమించుకొని పోతు 
న్నారు గనుక నేను చేసిన తప్పును క్షమించి తాము వచ్చి పరాయి 
వారిని న్మిగహించి ఎప్పటియట్టు తమ రాజ్యం తాము కట్టుకొనేది” అని 
అతడు చొక్కనాథనాయకుని క్షమాఖిక్ష వేడెను. కాని ఆ విపత్పమయ 
ములో అతడు తన తమ్మునికి సహాయము చేయ నిరాకరించెను. కాగా 


60 


ముద్దళగ్యాది నాయకుడు ఏకోజీతో యుద్ధము చేయలేక మైసూరుకు 
పారిపోయి అట తలదాచుకొనెను. తంజావూరును అనాయాసముగా 
వెంకన్న తన స్వాధీనము చేసికొనెను. అటుపిమ్మట అతడు నాగపట్ట, 
ణమునుండి చెంగమలదానును రప్పించి అకనిని రాజుగా చేసెను 
తనకు సహాయముగా ఉండిన ఏకోవీని గొప్పగా నన్మానించెను, 
అటుల చొక్కనాథనాయకుడు తంజావూరును కోలోయెను. 

సింహాననమునకు రాగానే చెంగవలదాను తన్ను సాకిన దాది 
సలహా ననుసరించి అ నాగపట్టణ వర్తకుని (పధానమంతతిగా నియ 
మించెను. ఆదినుండి (పధానమంతి వదవికి అంగలార్చుచుండిన 
వెంకన్నకు అది కోవకారణ మయ్యెను. తన్ను వరాభవించిన చెంగ 
మఠలదానుని పదవీ[భష్తునిగా చేయుటకు వెంకన్న నిశ్చయించెను. 
మరల ఏకోబీ సహాయమును కోరెను. ఏవకోతీ తంజావూరును ముట్ట 
డించి, విజయము సాధించెను. రాజ్యభష్టుడైన చెంగమలదాను 8 
చేయునదిలేక మరల నాగపట్టణమునకే పోయెను. ఏకోజీ విజయముతో 
తంజావూరిలో తెలుగువారి పరిపాలనకు భరతవాక్యము చెప్పబడెను; 
తంజావూరు మహారాష్ట్రల వశ మయ్యెను. 

ఏకోజి) తంజావూరి పాలకు డయ్యెను. కాని వెంకన్నకు 
మా(తము (పధానామాత్య పదవి లభించలేదు. అతడు మహా తం[త్ర'బ్ఞా 
డనియు తలలు మార్చగల సమర్థుడనియు పసిగట్టిన వకోజి అతనిని 
హత మార్చుటకు నిశ్చాయించెను, ఎటులనో ఆ విషయమును తెలిసికొని 
వెంకన్న తంజావూరు విడిచి పెట్టి, ఎచటికో పారిపోయెను. 


ఇక నాయక రాజ్యములను కబళించవలెనని యత్నించిన 
మైనూరు పరిపొలకులను గమనింతము. 


చొక్కనాథ నాయకుని సంతత నమరముల్సు మధుర తంజొ 
వూరు రాజాల నడుమగల రవరవలు మొదలైనవాటిని పురన్కరించు . 


61 


కొని మైనూరు పాలకుడు దేవరాజ ఉడయరు మధురను ముటశింప 
నలచెను, కాని అతని అభిలాష నెరవేరుటకు మునుపే ఆతడు మరణిం 
చెను. అతని తరువాత చిక్కదేవరాయలు సింహాననమ. నకు వచ్చెను. 
అతడు మహా _పతిభాశాలి. యుద్ధవీరుడుగానే కాక నంన్కృతాంధ 
కర్ణాట. భాషాపోషకుడుగా కూడ చిక్కదేవరాయలు యశోవిశాలు 
డయ్యెను తెలుగులో అతనికి నంబంధించిన చాటుధారలు చాల 
కలవు, వాటిని బట్టి చూడగా, చిక్కదేవరాయలు ఆ నాళ్ళలో విశేష 
విఖ్యాతి పొందిన పరిపొలకుడనియు హగలు గగ్గోలు రాయడనియు 
తెలియుచున్నది. 


చిక్కదేనరాయల కాలములో మూడవ శ్రీరంగరాజు విజయ 
నగర సొర్వభౌముడై ఉండెను. కోల్పోయిన  రాజ్యభాగములను 
నంపొదింప దలచి, అతడు మధురా తంజావూరు రాజులయు, ఇక్కేరి 
పాలకుడు శివవ్ప నాయకునియు, దామెర్ల అయ్య కేం(దుడు10 అను 
దండనాథునియు నహకారమును పొంది చిక్క దేవరాయలతో యుద్ధము 
నకు దిగను. ఈ రోడులో జరిగిన ఆ యుద్ధములో చిక్కదేవరాయలే 
జయించెను. శ్రీరంగరాజు ఇక్కేరికి పారిపోయెను. ఈ విజయముతో 
క్రి ర్తియేకాక చిక్కదేవరాయలకు పలుకుబడియు కలిగెను. అటుపిమ్మట 
1676 లో అతడు మధురకు చెందిన నక్యమంగలం రాష్ట్రము మీదికి 
దండెత్తిపోయి దానిని తనవశము చేసికొనెను. ఆ విధముగా, చొక్క 
నాథనాయకుని కాలములో సేలంకోయంబత్తూరు జి లాలును తండొవూ 
రును _భష్టము లగుటచే మధుర నాయక రాజ్య పతనము అతని 
కాలమునుండి ప్రారంభ మయ్యెనని చెప్పవచ్చును. 


తంజావూరులో ఏకోజి నిరంకుశుడై రాజ్యము చేయసాగాను. 
అతని పరిపాలన విధానమును నిరసించిన రఘునాథ పంతు అను అతని 
మంతి ఏకోది దుష్టరిపాలన మును వివరించుచు శివాజీకి ఒక జొబు 


62 


1వాసెను. తత్పలితముగా దక్షిణొనథ వ్యవహారములను నమ్మగ 
ముగా తెలిసికొను ఉద్దేశముతో శాంతాజి అను సేనానిని శివాజి 
తంజొవూరుకు పంపెను. అతడు దక్షిణాపథ వ్యవహార పర్యవేక్షకు 
డుగా నియమితు డయ్యెను. కాని ఏకోజి శాంతాజిని కూడ లెక్కచేయ 
లేదు. తతృలితముగా వా రిన్టరికి 1677 లో యుద్ధము జరిగెను. 
శాంతాడికి సహాయముగా ఆ యుద్దములో వివావి పాల్గొ నెను, ఏకోక్లి 
పరాజితు డయ్యెను, పిమ్మట శివాజీతో నంధి చేనుకొనెను. వేట 
శివావీకి మూడులక్షల రూప్యములు చెల్లించవలె ననునది సంధిషరతు 
అలో ఒకటి. శాంతాజీతో ఏకోవి యుద్ద ముచేయు సందర్భమున తగిన 
తరుణము లభించెనను ఉద్దేశముతో చొక్కనాథ నాయకుడు స సైన్య 
ముగా వెడలి తంజొవూరును |వవేశించెను. కాని అంతలోనే ఏకోజి 
సంధి చేసికొనుటచే వివలమనోరథుడై చొక్కనాథ నాయకుడు మధు 
రకు తిరిగి వచ్చెను, 


చొక్కనాథ నాయకుని రాజ్యపరిపాలన సాఖ్యావహముగా 
ఉండుననియు, శాంకిభ|దతలు [వసాదించుననియు తలచి మధుర 
(పజిలు ఆతనిపై ఎన్నో ఆశలు పెట్టుకొని యుండిరి. కాని అతని 
నిరంతర యుద్ధములవలన మధురలో శాంతి సౌఖ్యములు కర 
వయ్యెను. ఆ యుద్ధములవలన నతృలితములు కలిగియుండెనేని (పజలు 
కొంతవరకు సంతోషించి ఉండెడివారే; కాని అట్టు జరుగలేదు. పై 
పెచ్చు రాజ్యపటుత్య్వము కూడ తగ్గజొచ్చెను. యుద్ధ వ్యయమును 
భరించుటకై (వభుత్వ కోశములోని ధన మంతయు వినియోగింప 
బడెను. కనుక |కొత్తపన్నులు విధింపబడెను. ఆ వన్నుల భారము 
(పజలకు దుర్భర మయ్యెను. కాగా, రాజ్య భాగములనే కాక [పజాను 


రాగమును కూడ కోల్పోయి చొక్కనాథ నాయకుడు రెంటికి చెడిన 
రేవ డయ్యెను, 


68 


(పకాభిమానమునకు దూరమైపోయిన చొక్కనాథ నాయకుడు 
1678 లో రాజ్యుఖష్టు డయ్యెను. అతని తమ్ముడు ముద్దులింగనాయ 
కుడు (ముద్దళగ్యాద్రి సింహాసనమునకు వచ్చెను. అతడు కడు 
దురుణుడుః అందువలన పరిపాలన సొఖ్యపదముగా ఉండ లేదు. 
దురదృష్టవశాత్తు ఆయేశు వైఘనదిలో వెల్లువలు రాగా పలు [గామ 
ములు పొడయ్యెను. [వజలు పలుబాధలకు పాల్చ్పడిరి. ఈ పరిస్థితులను. 
ప్రరస్కరించుకొని రుస్తుంఖాను అను సెనికోద్యోగి11 చొక్కనాథ 
నాయకుని మరల రాజుగా చేయుటకు [పయత్నించెను. ముద్దళగా।ది 
నాయకువిచే దళవాయిగా నియమితుడైన రుస్తుంభాను ముద్దళగా దిని 
సింహాసనమునుండి తొలగించి చొక్కనాథ నాయకుని రాజుగా చేసెను. 
ఆ కారణమున రుస్తుంఖానునకు విశేషాధికారము లభించెను. 


రాజ్య వ్యవహారములను పరిశీలించుచుండిన రుస్తుంఖాను. 
మలిన మనస్కుడై చొక్కనాథ నాయకుని కుటుంబ సమేతముగా 
నిర్పంధించె ననియు అప్పుడు రామనాథవురమును పరిపాలించు. 
8ళవన్‌ సేతుపతి సహాయమువలన చొక్కనాథ నాయకుడు స్వతం|తు 
డయ్యుననియు తెలియుచున్నది. స్వామి [దోహము తలపెట్టుటచే రుస్తుం: 
ఖాను [పజొనన్నుతిని కోల్పోయెను. అంతలో 1680 వ సంవత్సర 
మున మైనూరు పరిపాలకుడు మధురమీదికి దండెత్తి వచ్చెను. అప్పుడు: 
రుస్తుంఖాను మధుర సైన్యములకు నాయకత్వము వహించి మైనూరు. 
వారిని పతిఘటించెను. ఆతడు వారితో పోరాడలేకపోయెను. కాగా 
దళవాయి గోవిందయ్య, కిళవన్‌ సేతువత్కి కొందరు పాొళిగార్డు. 
మున్నగువారు రుస్తుంఖాను వట్టి నిష్పంయోజకుడని తలచి అతనిని 
హతమార్చి చొక్కనాథ నాయకుని స్వతం్మతుని చేసిరి. 


ఇక రామనాథపురములో రాజకీయముగా సంభవించిన పరిణా 
మములను పరికింతము. 1674 లో తిరమలనాయకునిచే గౌరవించబడిన 


64 


రఘునాథ సేతుపతి మరణించిన పిదప అతని మేనల్టుడు రాజా 
నూర్య సేకుపతి సింహాననమునకు వచ్చెను. అతడు చొక్కనాథ 
నాయకుని వట్ట అవిధేయుడై (పవర్షించెను. తంజావూరి యుద్ధములో 
ఆతడు చెంగమలదాసు పక్షము వహించెను. అందువలన అతనిని 
శిక్షింపదదలచి చొక్కనాథ నాయకుడు దళవాయి సముఖము వేంకట 
కృష్ణప్ప నాయకుని రామనాథ పురమునకు పంపెను. వేంకట 
కృష్ణప్ప నాయకుడు సేతువతిని బంధించి చరసాలలో ఉంచెను, ఆ 
చెరసాలలోనే సేకుపతి హత్య కావింపబడెనట! రాజనూర్య సేతుపతి 
మరణానంతరము సింహాననమునకు వారసు లెవ్యరును లేకపోయిరి, 
కనుక అతని జారపుతుడు రఘునాథ దేవుడు సింహాసనమునకు 
వచ్చెను. అప్పటికే అతడు మునలివాడగుటచే అతనికి కిళవన్‌ 
(మునలిి సేతుపతి అను వ్యవహారనామము కలిగెను. 


కిళవన్‌ సేతుపతి రాజ్యపాలనము చాల ముఖ్య మయినది. 
వస్తుతః అతడు చాల తెలివికలవాడు; బలవంతుడును. సింహాసనము: 
నకు రాగానే అతడు శత్రువుల నందరిని సంహరించి తన ఉనికిని సుస్థి 
రము చేసికొనెను. కాని చొక్కునాథ నాయకుని పట్ట (పగాఢ మైన విశ్వా 
సము[పకటించెను. అంతేకాక వివతృమయములలో అతనికి తోడునీడగా 
ఉండెను. తిరుమల నాయకునికి రఘునాథ సేతుపతి ఎటుల సహాయ: 
పడెనో, అటులనే పరరాజకేనరి బిరుదాంచితుడైన కిళవన్‌ సేతుపతి 
చొక్కనాథ నాయకునికి సహాయముగా ఉండెననుట సమంజసము. 


ఇట్టుండగా మరొకమారు మైనూరువారితో చొక్కనాథ నాయ. 
కుడు యుద్దము చేయవలసి వచ్చెను. మైనూరు దళవాయి కుమారయ్య 
తిరుచిరాపల్లి దుర్గమును ముట్టడించెను. అప్పుడు చొక (నాథ నాయకుడు 
ఏకోజిన్సి జింజీలోని మహారాష్ట్ర దండనాథుడు అరశుమాలను12 ఆశ 


65 
Y—5 


ఇలుంచెను. అతనికి సహాయముగా వారు తమతమ  సైన్యములను 
పంపిరి. అటులనే కిళవన్‌ సేతుపతియు తన సైన్యములను చొక్కనాథ 
నాయకునికి సహాయముగా పంపెను, ఆ సైన్యములను చూచినదే 
తడవుగా భయఖ్రాంకుడై కుమారయ్య యుద్ధము విరమించి సంధి 
చేసికొన దలచెను. తన అఖిలాషను కూడ వ్యక్త మొనర్చెను. కాని 
బొక్కనాథ నాయకుడు అతనిని నందేహించి సదుత్తరము నొనగలేదు. 


(పత్యుత్తరమున కై నిరీక్షించుచున్న కుమారయ్య అంతలో అరశు 
మాలను చొక్కనాథ నాయకుని పక్షమునుండి చీలదీయుటకు [పయ 
అ్నెంచెను, కాని అతని అభిలాష నెరవేరలేదు. ఎట్టయినను అరశు 
మాలను, వికోజిని యుద్ధమునుండి విరమింవజేయుటకుగాను కుమా 
రయ్య కొంత సైన్యముతో వారిద్దరిని పతిఘటించెను. చివరికి వారికి 
కుమారయ్య పట్టువ డెను. ఈ విజయము అరశుమాలకు అఖండ 
ఖ్యాతిని సమకూర్చెను. పిదప అరశుమాల స్నేహధర్మమును విన్మ 
అంచి తిరుచిరాపల్లి దుర్గమును ముట్టడిం చెను. 


చొక్కనాథ నాయకుడు పరమ దైవభక్తుడు. రాజ్య వ్యవహార 
ములను తమ్ముడగు ముద్దళ గిరి నాయకునికి వదలి పెట్టి అతడు భాగ 
వత రామాయణాది సద్దంథ కాలక్షేపము చేయుచుండెను. వరమత 
నహనము (పదర్శించిన విశాల హృదయుడు. అతని కాలమున కౌెస్తవ 
మత[వచారకులు బాహాటముగా మత పచారము చేసికొనుచుండిరి 
కాని కొందరు (ప్రభుత్వోద్యోగులు మతవచారకులను బంధించినటు 
తెలియుచున్నది. యుద్ధ నమయములలోను, కరవు కాటకములలోను 
ఓవభుత్వోద్యోగులు మత్యపచారకులనే కాదు సామాన్య [పజలను 
“సైతము బాధించుచుండిరి. 


66 


ఉపనంహారమున్క, చొక్కనాథనాయకుని పరిపాలన కాలము 
లోని తొలి భాగము (వశంసనీయ మనుట అనమంజసము కాదు. 
చిన్న వయస్సులో అతడు రాజ్యమునకు వచ్చుటచే ఉన్నతోద్యోగులు 
కొందరు అతనిని కూల(దోయుటకు యత్నించిరి, కాని చొక్కనాథ 
నాయకుడు చాల మెలకువగా నంచరించిన కారణమున వారి ఆటలు 
సాగలేదు. తుదకు చొక్కనాథ నాయకుడు రాజ్యములో శాంతిళ ద 
తలు నెలకొల్పి పజానన్నుళతిని చూరగొనెను. అందువలన అతని 
దొరతనము సాఖ్యావహమై ఉండునని _పజలు తలబిరి. కాని దుర 
దృష్టము ! అందుకు భిన్న మయ్యెను. అతని రాజ్యపాలనము కన్నీటి 
శాథ్రలకును అపజయములకును ఆలవాల మయ్యెను. 


చొక్కనాథ నాయకుడు [పజొభిమానమును కోల్ళోవుటకు అతని 
నిరంతర యుద్ధములే (ప్రబల కారణ మనదగును, ఆ యుద్ద ములవలన 
రాజ్యములో శాంతిభదతలు లోపించెను. కాగా సమయము చిక్కి 
నప్పుడెళ్ట, స్వార్థ వరులైన (వభుత్వోద్యోగులు పజలను బొధలపొలు 
చేసిరి. అం తేకాక యుద్ధ వ్యయమును భరించుటక్రై అదనపు పన్నుల 
మూలముగా ధనము సేకరించుట తప్పనినరి అయ్యెను, యుద్దముల 
వలన లాభములు కలిగియుండెనేని అతడు (పజల అభిమానమును 
చూరగొని యుండెడివాడు. కాని కొన్ని పట్టణములు చేయిజొరి 
పోవుటవలనను శ్యతురాజుల |పొబల్యము ఎక్కువగుటవలనను 
అతనికి దుర్భశము మా్యతము దక్కినది. కాగా చొక్కనాథ నాయకుని 
చేతలన్నియు దోషములుగా పర్యవసించినవి. ఉదాహరణమునకు 
మహారాష్రలు తంకావూరును ముట్టడించువేళ ముద్దళగిరి నాయకుడు 
ఛొక్కనాథ నాయకుని సహాయమును కోరెను. కాని అతడు సహాయము 
చేయ నిరాకరించెను. తుదకు మహారాష్ట్రులు తంజావూరిని తమ 


67 


స్వాధీనము చేసికొనిరి. వారి విజ్బంభణమును గుర్తించలేక చొక్క 
నాథ నాయకుడు వారి సహకారమునే అర్థించెను. అట్టు అతడు 
(మవ ర్తించుటచే ఇరుగుపొరుగుల ఉన్న రాజులును, మహమ్మదీయు 
లును దక్షిణాపథములో పలుకుబడి నంపాదించిరి. మధుర రాజ్యము 
లోనా శాంతిభదతలు నశించెను.  [పజలా దురవస్థల పొలయిరి. 
అంతేకాక అతని కాలములోనే మధుర నాయకరాజ్య పతనము: 
[1పొరంభ మయ్యెను. 


వస్తుతః చొక్కనాథ నాయకుడు సమర్ధుడే అయినను ఆ నాటి 
రాజకీయ పరిస్థితులకు అనుగుణముగా అతడు (పవ రించలేక పోయెను. 
అతనిలో ధైెర్యోత్సాహములు ఉన్నంతగా రాజసీతిజ్ఞి త లేదేమో అని 
పించును. తంజావూరు, జింజి పరిపాలకులతో పోల్చి చూచినప్పుడు 
చొక్కనాథనాయకుడు (ప్రతిభాశాలి అనియే స్ఫురించును. కృష్ణస్వామి 
అయ్యంగారు పేర్కొనినట్టు, అ నాళ్ళలో అతనితో సరివచ్చువాొడు. 
చిక్కదేవరాయలు ఒక్కడే! ఏమైననేమి చొక్కనాథ నాయకుడు తల 
"పెట్టిన పనులు లాభరహితములుగా పర్యవసించుటచే అతడు చిక్కదేవ 
రాయలు గడించినంత పేరు గడించలేక పోయెను. 


28 నంవత్సరముల రాజ్యపరిపొలనానంత రము చొక్కనాథ 
నాయకుడు 1682 లో దైవికము చెందెను. పిమ్మట అతని కుమారుడు 
ఈంగకృష్ణ ముద్దవీరప్ప నాయకుడు సింహాసనమునకు వచ్చెను. 
అతనిని మూడవ ముద్దవీరప్ప నాయకుడని చరిత్రకారులు వ్యవహా 
చింతురు. 


1. “Shame, eternal shame to the Dutch, who cruelly 
speculated on the misery of the Indians! They enticed 
them to the coast by the bait of abundant food; then 


68 


when their number became pretty large ** *** transported 
them to other countries to be sold as slaves.” 

2. తంజావూరి విజయరాఘవ నాయకుడు సతతము దైవ 
ధ్యానమునందే నిమగ్నుడై యుండెడివాడు. ఈ “అతిదై వభ క్రి 


వలన అతడు తన (పజ అనుభవించు దురవస్టలను కూడ (గహించ 
లేక పోయెను. 


ర. తంజావూరి ఆంధరాజుల చరిత, మధురరాజై న తిరు 
మలరాయని చరితము. ఈ వివాహోదంతము విశ్వసనీయమై 


ఉండవచ్చునని (శ్రీ వి. రంగాచారి అభిప్రాయము. ఇండియన్‌ 
ఆంటిక్వరి, 1917, పుటలు 58-82. 


4. మధురరాజై న తిరమలరాయని చరిత్రము. 


ర్‌.చొక్కనాథ, విజయరాఘవ నాయకులకు!8/8ననో | 67 4ననో 
యుద్ధము జరిగెనని తెలియుచున్నది. యుద్ధకారణము మ్మాతము 
ఇదమిత్సమని తెలియవచ్చుటలేదు. ఆదినుండి మధుర తంజాప్ప 
రాం[ధనాయక రాజుల నడుమ చై మనస్యము లుండెను. అవి చొక్క. 
నాథనాయకుని కౌలమున పరాకాష్టనంది యుండనోపును. కౌని 


‘The reign of Chokkanatha Naik from 1667 to nearly 
1672 is practically without history ... అని ఢీ సత్యనాథ 


అయ్యరు అభి పాయము. 


6. “సకలరాజ్య వ్యవహారము నంతను తమ్ముడైన ముద్దళ 
గాది నాయన్ని విచారించుకొని రమ్మని రాజా చొక్కనాథనాయని, 


69 


వారు భాగవత రామాయణ  (_గంథకాలక్షేపం చేస్తూ 
వున్నారు... 
_---మధురరాజైన తిరుమలరాయని చరిత 


7. గణపవరపు వేంకటకవి తన విద్యావతీ దండకమును 
ముద్దశగిరికి అంకిత మిచ్చెను. అతడు చ్చొక్క-నాథనాయకుని 
(పశంసించిన తీరుః:“వీరాధిపీర స్తుతోదార దోస్పారవ చొక్క_నాథ 
క్షితీ శాగణీ సోదరుం, డ్యాశ్రిత త్రాణ బద్ధాధరుం, డబ్టి కన్యా 
సమానోల్ల సల్లింగమాంబా వధూగర్భశు క్తి న్మాక్కికారుండై యొప్పు 
ముద్దళ్లరికోణిపాలుండు, సాహిత్యలోలుండు....” 

Bulletin of the Govt, Oriental Manuscripts Library. 
Madras, Vol. 1, No. 1, Pp. 89—102. 

8. ఇతడు విజయరాఘవనాయకుని కుమారు డనియు, 
విజయరాఘవనాయకుని పొతు డనియు, (మన్నారుదాసు కుమా 
రుడు) చార్మి తకలేఖనములందు పేర్కొనబడినది. మరణించునాటికి 
విజయరాఘవనాయకుడు 80 సంవత్సరముల వృద్ధుడు. నాగపట్టణ 
మునకు గొనిపోబడినపుడు చెంగమలదాను వయస్సు రెండేండ్లని 
కొందరును, నాలుగేండ్ల ని కొందరును తలచుచున్నారు. కనుక 
ఇతడు విజయరాఘవ నాయకుని పాతు డనుటయే ఉచితము. 


9. ఇతడు శివాజి సహోదరుడు. 


10. .... “వారి (దామెర్ల ముద్దు వేంకటప్ప నాయనిం 
వాదు) తదనంతరం అయ్యప్పనాయనింవారు రావూరివారును జయః 


70 


(పద మైనందున నీజూవూరు పోయి అక్కడి కార్యాలు ఫ్తి 
చేస్కుని తిరుగ చిరునాపపల్లెకు వచ్చి (ప్రభుత్వం చేస్తూవచ్చిరి. 
మరికొన్ని దినంబులకు మయిసూరివారిమీద యీరేటి (ఈరోడు 
బారులో అయ్యపనాయనింవారు కంచిలడాయి యయిన వెనుక 
స్వర్గన్థులెరి."' 

చాటుపద్య మణి మంజరి, ద్వితీయభాగము, పృ, 342.48 


(l, మధురరాజై న తిరుమలరాయని చర్మితలో ఇట్టున్న ది. 
“... అప్పుడు ముద్దళగ్యాది నాయడు సకల రాజ్య తర్వతమును 
విచారించుతున్ను తమవద్ద మహాపెదవాడుగా వచ్చిచేరి అనుసరించి 
యున్న రుస్తుంఖానును సరదారుగా నియమించినారు....”” ఇతడు 
చొక్కనాథనాయకుని అశితు డనియు తెలియుచున్నది. 


12, జింజిని శివాజీ తనయుడగు శంభాబి పరిపాలించు 
చుండెను. అతని దండనాథుడే అరశుమాల. 


71 





మూడవ ముద్దువిరప్ప నాయకుడు 
1 6821609] 


మూడవ ముద్దువీరప్ప నాయకుడు చొక్కనాథనాయకునికిని 
మంగమ్మకును జన్మించినవాడని కొందరును, కాదని కొందరును 
తలచుచున్నారు. 1687 లో వేయబడిన ఒక శాననములో ముత్తమ్మ 
అను అమె ముద్దువీరప్పనాయకుని తల్టిగా పేర్కొనబడెను. మధుర 
రాజైన తిరుమలరాయని చరిత్రలో ఈ విధముగా ఉన్నది. “చెంద 
శిరి తుపొకుల లింగమనాయనివారి కుమార్తె మంగమ్మగారు మహా 
రూప యవ్వన కళాసమేకయై వుండే వర్తమానం విని శ్రీ రాజా 
ఛొక్కనాథ నాయనివారు తుపాకుల లింగమనాయనివార్కి తగు మను 
ఘ్యల నంపించి ...మంగమ్మను వివాహము చేనుకునినాధు??.2 


1674లో తంజావూరి విజయరాఘవనాయకుడు తన కుమార్తెను 
చొక్కానాథనాయకునికి ఒనగి వివాహము చేయుటకు నిరాకరించుట్క 
తతృ్సలితముగా ఊభయులకు యుద్ధము జరుగుట _. మొదలైన విషయ 
ములు సువిదితములే. ఆ తరువాత చొక్కనాథ నాయకుడు చం[దగిరికి 
చెందిన తుపాకుల లింగమనాయని యొద్దకు తగు మనుష్యులను పంపి 
అతని కుమార్తె మంగమ్మను 1674-75 |పాంతమున పరిణయ మాడి 


72 


ఉండవచ్చును, కనుక 1682 లో సింహాసనమునకు వచ్చిన ముద్దు 
.వీరప్పనాయకుడు అప్పటికి బాలుడై ఉండవలెను, ఎందుకనగా, 
మంగమ్మకును చొక్కనాథనాయకునికిని 1674-75 (పాంతమున 
వివాహము జరిగియున్నచో, ముద్దువీరచ్పనాయకుడు 1675-76 
(పొంతమున జన్మించెనని భావించవచ్చును. కావున రాజ్యమునకు 
.వచ్చునాటికి అతడు ఏడేండ్ల బాలుడు, వీడు సంవత్సరములు మా[త మే 
రాజ్యము చేసి అతడు మరణించెను. కాగా అతడు పదునాలుగు 
సంవత్సరములు మాత మే వీవించినట్టు విశ దమగుచున్నది. మరణించు 
నాటికి అతని భార్య ముద్దమ్మ గర్భవతి. కావున 1675.76 నంవత్ప్సర 
ప్రాంతమున ముద్దువీరప్పనాయకుడు జన్మించెనని విశ్వసించినచో, 
అతడు పదునాలుగు సంవత్సరములకే పితృస్థానమును అలంకరించెనని 
చెప్పవలెను, 


మంగమ్మతో చొక్కనాథనాయకునికి ఎప్పుడు వివాహము 
జరిగెనోశ శేల్చి చెప్పుట కష్టమే అయినప్పటికిని ముద్దువీరప్ప 
నాయకుడు మాతము మంగమ్మ కుమారుడని పేర్కొనదగును. ఆమెను 
గురించి రచింవబడిన ఒక [(గంథములో ముద్దువీరప్ప నాయకుడు 
మంగమ్మ కుమారుడని కలదు 


మూడవ ముద్దువీరప్ప నాయకుడు రాజ్యమునకు వచ్చునాటికి 
రాజకీయ పరిస్థితులు అతనికి చాల అనుకూలముగా ఉండెను. అందు 
వల్ల రాజ్యములో శాంతి భ్యదతలు నెలకొల్పుట సులభ మయ్యెను. 
మైనూరు పరిపాలకుడు తంజాపురాధీశ్వరుడు, రామనాథ పవురాధిపతి 
మొదలైనవారు ఆ దినములలో (పబలులై ఉండిరి, కాని వారిలో వారికి 
ఐకమత్యము లేకపోవుటచే, ముద్దువీరప్పనాయకునికి శ[తుభయము 
లేకుండెను, శంభాజి నాయకత మున మహారాష్ట్ర లు మైసూరు పొ లకు 


78 


నితో యుద్ధము చేసి విజయము సాధించిరి. మైనూరునకు అపారమైన 
నష్టము కలిగెను. ఆ సందర్భమున మైనూరులోని కొన్ని గుళ్లు 
గోపురములు కూడ ధ్వంస మయ్యెనని తెలియుచున్నది6 


తంజావూరి పాలకుడు ఏకోజి కడు నిరంకుశుడై వ్యవహరించు. 
చుండిన కారణమున అతడు [పజాభిమానమును కోల్చోయెను. సేతు 
పతులు తంజావూరు రాజ్యు భాగములు కొన్నిటిని తమ వశము చేసి 
కొనిరి. అందువళల్ణ ఏకోజివల్ట కూడ ముద్దవీరప్పనాయనికి భయము. 
లేకుండెను. అటుల ఆ నాళ్ళలో ఇరుగు పొరుగు రాజులు పరస్పర 
వైషమ్యములకు లోనై ఉండుటచే, మధురలో శాంతిభదతలు సుస్థిర 
ముగా నెలకొనుటకు అవకాశము కలిగెను. ముద్దువరప్పనాయకుడు 
(పజడాభిమానమును చూరగొనెను. ఈ కారణమున చాలకాలము వరి: 
పాలింపకున్నను, అతడు మంచివాడనియు, గొప్పవాడనియు పేరు, 
చపెంపులు గడించెను. 


ఇట్టుండగా రామనాథపురమును పొలించు కిళవన్‌ సేతుపతి 
స్వాకంత్ర్యము |వకటింపదలచి ముద్దు ఏరప్పనాయకుని |పతిఘటించు 
టకు నిశ్చయించెను. ఆ నిశ్చయముతో అతడు దళవాయి నముఖము 
వేంకటకృష్ణప్ప నాయకునితోను చెంగమలదానుతోను రహస్యముగా 
మంతనములు ఆడదొడగెను. కాని సేతువతి (వవర్తన అతని సైన్యా 
ధ్యక్షుడు కుమారపిళ్ళకు నచ్చలేదు. కాగా సేతుపతిన్సి వేంకటకృష్ణప్ప 
నాయకుని బంధించి వారిని ముద్దువిరప్పనాయకుని సమక్షమున ఉంచు. 
టకు యత్నించెను. ఈ సంగతి ఎట్లో సేతువతికి తెలిసెను. కోపము. 
కొలది కుమారపిళ్ళను సేతుపతి హత్య చేసెను. అప్పటికి తృప్తిచెందక 
కుమారపిళ్ల వంశమును సమూలముగా నిర్మూలించెను తర్వాత 


74 


సేతుపతికిని ముద్దువీరప్పనాయకునికిని యుద్ధము జరిగెను. సేకుపతికే 
జయము లభించెను. 


తండివలె ముద్దు వీరప్పనాయకుడు కూడ వరమ దైవభక్తుడు. 
అతని కాలములో గుళ్లు గోపురములును స్మృతములు చావడులును. 
పెక్కు వెలసెను. క్రైస్తవమత పచారకులను ఆదరించి తన మత 
సహిష్టుతను [వదర్శించెను. ముద్దువీరప్పనాయకుశు ఏకవత్నీ వతుడట! 
రాజకుటుంబములలో వారవనితాగమనము దోషముగా భావించబడని 
అ నాళ్లలో అతడు ఏీకపక్నీ(వతుడై ఉండుట ఎంతయు (పశంసా 
ర్త ము, ఆ కాలపు రాజులు దక్షిణ నాయకులని కేరుమోసినవారు. 


చారిత్రక లేఖనములలో ముద్దువీరస్ప నాయకునికి నంబంధిం 
చిన విచిత్రగాథ ఒకటి కనిష.. శుచున్నది. అతని కాలములో జౌరంగ 
వీబు పొదుషా ఢిల్లీ నేలుచుండెను. పొదుషావారి సామంతులు కాని, 
స్మతం|తపాలకులు కాని పాదుషావారి పాదరక్షలను ఆదరించవలెనట! 
ముద్దువీరప్పనాయకుడు రాజ్యాధికారము వహించు నమయమున 
జొరంగజీబు తన పొదరక్షలలో ఒకదానిని మధురకు పంపించెనట, 
అస్వస్థత అను నెపముతో ముద్ద వీరవ్పనాయకుడు పొదరక్షను తీసి 
కొని వచ్చిన ఆ సైనికులను ఆహ్వానించలేదు. వారే తిరుచిరావల్లిని 
సమీపించినప్పుడును అతడు ఎదురేగి వారిని ఆహ్వానించలేదు. అయి 
నను పాదుషావారి సైనికులే ఆ పాదరక్షును సింహాననారూఢుడై ఉన్న 
ముద్దువీరప్పనాయకుని సమక్షమునకు తీసికొనిపోయిరి. అప్పుడు ఆ 
పొదరక్షను ముద్దుఏరవృనాయకుడు తన కాలికి తొడిగికొని మరొకటి 
కూడ కావలెనని అడిగెనట. పిమ్మట _కోపోద్దీపితులైన ఆ సైనికులు 
సభాభ వనము వెలువల (పదర్శనలు చేయగా, వారిని ముద్దువీరప్ప 
నాయకుడు వధించెను. -ఈ కథ నిజమో అబద్ధమో చెప్పలేము. ముద్దు 


75 


వీఠప్పనాయకుని |పాభవమును తెలియజేయుటకు ఈ కథను కల్పించి 
రేమో. 


1689 లో మశూచికము పోసి ముద్దువీరప్ప నాయకుడు అకాల 
మరణము చెందినట్టు తెలియుచున్నది. అప్పుడు అతని భార్య ముద్దమ్మ 
గర్భవతి, నాటి సాంఘికాచారమును అనుసరించి ఆమె నహగమనము 
సలుస నిశ్చయించెను. కాని మంగమ్మ ఆ (పయత్నమునుండి 
ఆమెను వారించెను. పిమ్మట ముద్దమ్మకు పురుషసంతానము కలిగెను; 
ఆత్మహత్య చేసికొని ఆమె అసువులు వీడెను. తర్వాత, ఆ శిశువునకు 
మూడవనెలలో విజయరంగ చొక్కనాథుడు అని పేరిడీ మంగమ్మ 
అతనిని సింహాసనమును అధిష్టింవజిసెను. “*విజయరంగ ముద్దు 
చొక్కనాథనాయనయ్య పసిబిడ్డ గా వున్నందువల్ల ఆయన అవ్య అయిన 
మంగమ్మగారు బిడ్లను ఒడిలో కూర్చుండ బెట్టుకుని”? సంరక్షణక ర్తి గా 
రాజ్యవ్యవహారములు పర్య వేక్షించసాగాను. ఆమె పరిపొలనము చారి 
త్రకముగా చాల ముఖ్యమైనదనుట నిర్వివాదము. 


l. (శ్రీరంగమునందలి శాసన మిది. (శ్రీరంగకృష్ణ ముదు 

(3 © 

వీరప్ప నాయకుని తల్లియగు ము_త్తమ్మ అను నామె (శ్రీరంగనాథ 
స్వామికి రెండు (గామము లిచ్చినట్లు ఈ శాసనములో కలదు. 


2. జెస్యూట్‌ మిషనరీల (వాతలలో కూడ దళవాయి 
లింగమ నాయకుడు మధుర రాజ్యాధిపతికి మామగారని పేర్కొన 
శుడినది 


8. 9 సంవత్సరములు రాజ్యము చేనెనని కొందరి అభి 
1పాయము. 


76 


4. జెస్యూట్‌ మిషనరీల (వాతలను పురస్కరించుకొని 
చొక్కనాథ నాయకుని వివాహము 1665 వ సంవత్సరమున జరిగి 
యుండనోపు ననియు, ముద్దువీరప్ప నాయకుడు 1666-7 సం॥ 
(పాంతమున జన్మించి యుండుననియు (శ్రీ సత్యనాథ అయ్యరు. 
విశ్వసించిరి. కనుక ముద్దువీరస్ప నాయకుడు సింహపీఠి నలంకరించు 
నాటికి 15 సంవత్సరముల వయసువాడై ఉండును. 

—History of the Nayaks of Madura, పుట, 192 


5, వికటకవి గోపాలరాయని “మధుర మంగాపుంశ్ళ్చలీ లీలా 
విలాసమున ఇట్టు కలదు. 
“చొక్కనాథ మహీళుడు దా జచ్చిన 


(బకటంబుగ నటుబలె దన కొడుకగు 
రంగకృష్ణ ముద్దువీరాఖ్యు డీల్లిన....” 


6. యుద్ద వ్యయమును భరింపజాలక మైసూరు పరిపాల 
కుడు ఆదనపుపన్నులు కొన్ని వేసెను. అవి భరించలేక మైసూరు 
(పజలు తమ మేలికను (| ప్రతిఘటించిరట ! అందుమీదట ఆ |పతిఘట 
నమును అణచివై చు తలంపుతో తిరుగుబాటుదారులను ఏ విధముగా 
నైనను వధింపుడని నైనికులను మైసూరు పాలకుడు ఆజ్ఞాపించెను. . 
వగ్గవయో భేదములను కూడ పాటించక వారు తిరుగుచాటుదారులను 
వధింపదొడగిరి. అ సందర్భమున శివకేశవాలయములు కొన్ని 
ధ్వంసము చేయబడెననియు, ఆ ఆలయములలోని ధనధాన్యములు 
(పభుత్వ కోశాగారమునకు తరలింపబడెననియు తెలియుచున్నది... 


77 


7. వీజపూరు గోల్కొండలను స్వాధీనము చేసికొనిన పిదప 
కొరం గజీబునెడల మైసూరు తంజావూరు పరిపాలకులు వినయ 
విధేయతలు (పకటిందిరి. కాని ముద్దువీరప్పనా యకుడు మా(తము 
పాదుషాకు లోబడక స్వతంతుడై వ్యవహరించి యుండ వచ్చునని 
డాక్టర్‌ కృష్ణస్వామి అయ్యంగారు తలచిరి. 

—History of the Nayaks of Madura పట 198. 


8, మదురై త్రలవరలాటు. 


78 





మంగమ్మ 
[1689-17067 


మంగమ్మ అధికారమునకు వచ్చునాటికి భారతావనిలో మొగ 
లొయీ చ|కవర్తులు ([పబలులె ఉండిరి. దక్షిణ భారతమును కూడ 
వారు స్వాధీనము చేసికొనిరి. మైనూరు పాలకుడు హగలు గగ్గోలు 
రాయడైన  చిక్కదేవరాయలంతటివాడే బౌరంగజీబునకు సామంత 
నృపుడై వ్యవహరించసాగాను. తంజావూరి పాలకుడు శవావి కూడ 
మొగలులకు సామంతు డయ్యెను. అందువల్ల గత్యంతరము లేక 
మంగమ్మ కూడ మొగలు సార్వభౌముల ఆధిపత్యమును శిరసా 
వహించెను. 1697 లో మొగలు సేనాధిపతి జుల్‌ ఫిర్థాను దక్షిణా 
పథమునకు వచ్చినప్పుడు మంగమ్మ అతనిని ఘనముగా సత్కరిం 
చెను. మొగలు సైన్యముల సహాయముతో కోల్పోయిన కొన్ని రాజ్య 
భాగములను అమె సంపొదించెను. 


మంగమ్మ కాలములోకూడ మైనూరివారివల్ల మధురకు యుద్ధ 
ఫీత్రి తప్పలేదు. 1695 లో చిక్కదేవరాయలచే అనుజ్ఞాతుడై దళవాయి 
కుమారయ్య సేలం, కోయంబత్తూరు. జిల్లాలను ముట్టడించి స్థానికాధి 
కారులను జయించెను. పిమ్మట అతడు తిరుచ్చిరాపల్లిని కూడ ముట్ట 


79 


డించుటకు (పషయత్నించెను. తిరుచ్చిరాపల్లిని స్వాధీనము చేసికొనక 
మైనూరునకు మరల నని అతడు (సతిన చేసెనట; కాని మహా 
రాష్ట్రలు ఆ సమయమున మైనూరును మట్టడించుటబే కుమారయ్య 
స్వదేశమునకు తిరిగిపోవలసి వచ్చెను. అందువల్ల మైసూరివారి బెడద 
తొలగెను. 


తిరుమల నాయకుని కాలమునుండియు తిరువాంకూరు పాలకులు 
మధురనాయక రాజులయెడ వినయ విధేయతలు |పకటించి, వారికి 
కప్పము కట్టుచుండిరి. మూడవ ముద్దువిరప్ప నాయకుని కాలములో 
కూడ వారు విధేయులై ఉండిరి. కాని మంగమ్మ కాలములో తిరువాం 
కూరు పాలకుడు రవివర్మ కప్పము చెల్లించుటకు నిరాకరించెను. 
కనుక యుద్ధము తప్పనిసరి అయ్యెను. మధుర సైన్యములు తిరువాం 
కూరు మీదికి దండె త్తిపోయి రవివర్మవద్దనుండి కప్పము వనూలు 
చేసెను. అటుల (పతి సంవత్సరము మంగమ్మ తిరువాంకూరు పరి 
పొలకునినుండి కప్పము రాబట్టుకొనుచుండెను. రవివర్మ దుర్చలు 
డ గుటవల్లను, అతని ఎనమండుగురు మంతులును అతనిని (పతిఘ, 
టించుచుండుటవల్టను, అతడు మధుర సెనికులను (పతిఘటింపజాఅక 
పోయెను. ఇట్టుండగా, 1696 లో మధుర సైన్యములు యథా(పకార 
ముగా తిరువాంకూరు ముఖ్యవట్టణమైన కోర్కుళము1 వరకు వెళ్లెను, 
అప్పుడు రవివర్మ ఒక యుక్తి పన్నెను. తన ఎనమండుగురు మంకు. 
లను కనుక హతమార్చినచో వారికి తన రాజ్యములో కొంత భాగ 
మిచ్చెదనని మధురకు ఆశ చూపెను. వారు రవివర్మ మంతులు 
కొందరిని సంహరించిరి. కొందరు పారిపోయిరి, ఆటు పిమ్మట రవివర్మ 
సైన్యములు అకస్మాత్తుగా మధుర సైన్యముల మీద పడెను. ఆ సందర్భ 
మున పలువురు మరణించినట్లు తెలియుచున్నది. 


80 


రవివర్మను లొంగదీసికొను తలంపుతో 1697 లో మంగమ్మ 
అతనితో యుద్ధము (పకటించెను. దళవాయి నరసపృ్పయ్య నాయ 
వ. మధుర సైన్యములు తిరువాంకూరునకు [పయాణ మయ్యెను. 
రసప్పయ్య కోర్కుళమును ముట్టిడించెను. ఘోరయుద్ధము జరిగెను. 
నషట కోర్కుళము అతని వశ మయ్యెను. అంతేకాక “నరన నప్పయ్య 
రవివర్మవద్దనుండి కప్పముతోపాటు అమూలారిభరణములు కూడ 
1గహించెను, 
తిరువాంకూరు యుద్ధము ముగిసిన మూడు సంవత్పరములకు- 
అనగా 1700 లో..తంజావూరు పాలకుడు శహోజి మధుర రాజ్యము 
మీదికి దండెత్తివచ్చి కొన్ని పట్టణములను స్వాధీనము చేసికొనెను, 
అందువల మంగమ్మ శహాజీతో యుద్ధము (పకటించెను. దళవాయి 
నరసప్పయ్య నాయకత్వము వహించెను. ఉభయ పక్షములవారును. 
కాలరూన్‌ నదికి ఇరువైపుల విడిసిరి. నరసప్పయ్య ధ్రైర్యముచేస్తి సైన్య 
సమేతముగా నదిని సురక్షితముగా దాటి తంజావూరు రాజ్యమును 
[పవేశించెను. అతని సాహసమును చూచి తంజావూరు సేనలు 
ఆశ్చర్యముచెంది తమ రాజ్యమును కూడ సంరక్షించుకొనుటను మాని 
నదిని దాటి మధురరాజ్యమును |పవేశింప నిశ్చయించెను. కాని, నదిని 
దాటుటకు వారు నిర్ణయించుకొన్న చోటు సరియైనది కాదు. అంశేకాళ' 
అప్పుడు నదిలో వెల్లువ పొరుచుండెను. అందువల్ల నదిని దాటునప్పుడు 
తంజావూరు -సెనికులు పలువురు నదీ|పవాహములో పడి కొట్టుకొని 
పోయిరి. ఎన్నో గ్యురములు కూడ కొట్టుకొని పోయెను. అట్టి 
విపత్సృమయములో నరసప్పయ్య తంకొవూరి 'సేనలపై పడి వారిని 
జయించెను. 
నరసప్పయ్య విజయ వృత్తాంతమును విన్న శహాజి భయ 
(ౌాంతుడయ్యెను, తన అపజయమునకు కారణము తన (వధానా 


81 
Y—6 


మాత్యుడైన వాలోజిపంతు కుతం్యతమై ఉండవచ్చునని తలచి అతనిని 
శిక్షింపదలచెను. అప్పుడు వాలోజిపంతు నరసప్పయ్యతో సంధిచేసికొని 
వత్తుననియు, లేకున్న తన్ను శిక్షింపవచ్చుననియు శహాజీతో నుడివ్వి 
సంధిిపయత్నములకు కడంగెను. మూడు నాలుగు రోజులలో అతడు 
5,00,000 రూప్యములు సేకరించి మధుర మం్యతుఆకును నరసప్పయ్య 
తం(ికిని లంచము లిచ్చి కార్యము సాధించెను. కాని అచిరకాలము 
లోనే ఒక విచిత సంఘటన మూలముగా మధుర్క తంజొవూరు వారి 
మధ్య మిత్రత నెలకొనెను. 

మెనూరు చిక్కదేవరాయలు కావేరి నదీజలములను తన దేశము 
నకు మరల్బుకొనదలచి, అతడు కావేరిపె ఆనకట్ట ఒకటి కశ్షైను. ఆ 
నిళ్ళాణమువల్ల మధుర, తంజావూరులకు జలాభావము కలుగుటచే 
మంగమ్మయు శహాజీయు చిక్కదేవరాయలను [పతిఘటించవ లెనను 
ఉద్దేశ ముతో యుద్ధ పయక్నములు చేయసాగిరి. అంతలో వానలు 
విరివిగా కురిసెను. కావేరిలో వెల్టువలు వచ్చెను. తతృలితముగా ఆ 
ఆనకట్ట ధ కంసమయ్యెను. పిమ్మట మధుర తంజావూరు పొలకులు తమ 
యుద్ధ[సయత్నములు విరమించుకొనిరి. 

ఇట్లుండగా, 1698 లో కిళవన్‌ సేతుపతి మధురమీదికి దండెత్తి 
వచ్చెను. కాని దళవాయి నరసప్పయ్య (పదర్శించిన థైర్యసాహన 
ముల ఫలితముగా సేతుపరికి జయము లభించలేదు. మరల 1702 లో 
చితుపతి మధుర మీదికి దండె త్తివచ్చెను. తంజొపురాధిపతి మధురకు 
మనహాయముగా ఆ యుద్ధములో పాొల్లొనెను. పలుమారులు వెరివీరుల 
నుండి మధురను సంరక్షించిన నరసప్పయ్య నాయకత్యమున మధుర 
"సైన్యములు ఛీతుపతిని పతిఘటించెను యుద్ధము ముగియకమునుపే 
నరసస్పయ్య ధైవికము చెందెను, కాగా అంతిమ విజయము సేతుపలికే 
అభించెను. ఈ విజయముతో సేతుపతి మధురపాలకులతోగల: 


82 


సంబంధమును తెగ తెంపులు చేసికొనెను. పిమ్మట శామనాథపురము 
న్వతం్యత రాజ్యమని కిళవన్‌ సేతుపతి |పకటించెను. నాటినుండియు 
అతని పలుకుబడి దక్షిణాపథమున ఎక్కువయ్యెను, రామనాథవురము 
చుట్టుపక్కల ఉన్న కొన్ని పట్టణములను స్వాధీనము చేసికొని అతడు 
తన రాజ్యమును విస్తతపరిచెను. 1709 లో అతడు తంజావూరు 
సెన్యములతో పోరాడి జయము సాధించినట్టు తెలియుచున్నది. 


మంగమ్మకు అపజయము లభించినది ఒక్క సేతుపతితో చేసిన 
యుద్ధములోనే. దళవాయి నరసప్పయ్య జీవించియున్నంతవరకు ఆమె 
అపజయమును ఎరుగదు. ఒక వెపు మొగలుచ(కవర్తులును మరొక 
వెపు మైనూరు పొలకుడును, ఇంకొకవైపు తంజాపురాధీశ్వరుడును, 
వేరొకవెపు తిరువాంకూరు పాలకుడును మధురను కబళించుటకు 
యత్నించిరి. కాని ఆమె |పదర్శించిన సమయస్ఫూర్తి, రాజనీకతిజ్ఞి త 
మొదలైనవి శ్మతువుల ఆటలను కట్టివేసెను. లేకున్నచో, రాణి మీనాక్షి 
కాలములోకాక (1782-86) రాణి మంగమ్మ కాలములోనే మధుర 
నాయక రాజ్యము పతనమై ఉండెడిది. 


రాజకీయముగా మంగమ్మ గడించిన చిరయశ స్సు ఒక యెత్తు; 
అమె చేసిన దానధర్మములవల్లను [ప్రదర్శించిన మతనహనము వల్లను 
గడించిన శాశ్యతయశస్సు ఒక యెత్తు. ఆమె గడించిన రాజకీయ 
విజయములు కాలగ ర్భములో కలిసిపోయినన్తు ఆమె కావించిన దాన 
ధర్మములు నేటికిని చెక్కుచెదరక ఆమె కీర్తిని వేనోళ్ళ చాటుచున్నవి. 
మధురనాయక రాజులందరివలె మంగమ్మ కూడ మత సహిముత 
పేడర్శించిన విశాలహృదయ. దేవాలయములకు విరివిగా దానధర్మ 
ములు చేసిన-కే, ఆమె మహమ్మదీయ క్రైస్తవ దేవాలయములకు దాన 
ధర్మములు చేసెను, 


8కి 


మంగమ్మ మతనహనమును అధారము చేసికొని క్రైన్రవమత 
[పచారకులు స్వేచ్భగా తమ మతమును గురించి ప్రచారము చేసికొన 
సాగిరి. మహమ్మదీయులు కూడ ఆమె ఆదరాభఖిమానములకు పాత్రులై 
యుండిరి. 1692, 1701 సంవత్సరములలో ఆమె కొన్ని మసీదులకు 
దానధర్మములు చేసినట్టు శాననములు సొక్ష్య మిచ్చుచున్ననవి. ఆ 
విధముగా మతసహిష్టుతను (సదర్శించుచు మంగమ్మ రాజ్యము 
చేయుచున్న కాలములో రామనాథవురములో ఒక విచిత్ర సంఘటను 
జరిగను. 


కిళవన్‌ సేతుపతి దగ్గరి బంధువులలో ఒకడు క్రైస్తవ మత 
మును స్వీకరించెనట ! అతడే సేశుపతికి తరువాత రాజ్యమునకు వార 
సుడు, కనుక అతడు మతొంతరుడగుట [(పజలకు దుర్భర మనిపిం 
చెను, క్రైస్తవ మత్యపచారకుల నలన మున్ముందు మరెట్టి అరిష్టములు 
కలుగునో అని తలచి మరవలు కెంస్తవబోధకులను బాధింపసొగిరి.3 


ఇక మంగమ్మ దేవాలయములకు కావించిన దానధర శ్రములున్వు 
(పజోపయోగార్ధము వెలయించిన సప్త సంతానములును అనేకములు. 
మధుర మీనాక్షి గుడికిని ఉత్తమపాలెములోని -ఈశ్వురాలయమున 
కును దానములు ఎక్కువగా చేసినట్టు తెలియుచున్నది. చోళవందము 
అనుచోట మంగమ్మ ఒక గొప్ప న|త్రమును నిర్మించి, దానికి కొంత 
భూమి కూడ (వాసియిచ్చెను, అటులనే శివలూరు్వు తడంపట్టి మొదలైన 
[పదేశములలోను న్యతములు చావడులు అనేకములు నిర్మించెను, 
ఎన్నో బాటలు వేయించెను; తటాక కూపములు వెలయింబెను. 
మంగమ్మ కట్టించిన కొన్ని భవనములలో నేడు పభుత్వ కార్యాలయ. 
ములు సనిచేయుచున్నవి. మధుర రైల్వేస్టేషను ఎదురుగా ఉన్న 
సత్రము నేటికిని మంగమ్మ పేరుమీదనే వ్యవహృతమగుచున్నది. 


84 


ఇటుల దక్షిణాపథములో సర్వేసర్వతా మంగమ్మకేరు మారుమోగు 
చుండుట ఎంతయు సంతసింపదగిన విషయము. ఆమె వదాన్యతను 
తెలియజేయుచున్న రుచికరములైన కథలు ఎన్నో బహుళ్ళవచారములో 
కలవు. వాటిలో -ఈ (కిందిది ఒకటి. 

“విశేష విఖ్యాతి గడించిన మైనూరు చిక్కదేవరాయలు (సతి 
రోజు ధనాగారములో కొంత ధనము భ్యదముచేసిన తర్వాతనే మరొక 
పని చూచెడివాడట! మరణానంతరము అతనికి నరకము [పొప్తించెనుం 
ఇట్టుండగా, ఒకనాడు యమభటులు ఒకనిని తీసికొనివచ్చుటకు బదు 
లుగా పొరపాటున మరొకనిని భూలోకమునుండి నరకలోకమునకు 
తీసికొని వెళ్ళిరి. ఆతడు మైసూరు పౌరుడు. చేసిన పొరపాటును 
గుర్తించిన ఆ భటులు అతనిని మైనూరుకు పంప నిశ్చయించిరి, అప్పుడు 
చిక్కదేవరాయలు నరకములో తాను వలుబొధలు వడుచుంటిన నియ్కు 
అచిరకాలములోనే మధురనేలు మంగమ్మ మరణించు ననియు, ఆమె 
దాన నిరతిని వేనోళ్ళ కొనియాడుచున్న దేవలోక వాసులు ఆమెను 
ఘనముగా సత్కరించనున్నారనియు ఆ మైనూరు పౌరునికి చెప్పెను, 
మైనూరునకు తిరిగి వచ్చిన తర్వాత అతడు అన్ని విషయములు 
చిక్కదేవరాయలవారి కుమారునికి తెలియజేసెను, తదొదిగా అతడు 
దానధర్మములు విరివిగా చేసి చిక్కదేవరాయలకు స్వర్టోక పొప్తి అగు 
నట్టు చేసెను.” 

ఈ కథ కేవలము కల్పిత మనుట స్పష్టము. 

మంగమ్మ దాగశీలమున్కు చిక్కదేవరాయల లౌభ్యమును 
తెలియజేయు తలంవుతో ఎవరో యీ కథను కల్పించియుందురు. ఇది 
కట్టుకత యే అయినప్పటికిని ఆనాటి తెలుగువారల ఉదార హృదయ 
మును తెలియజేయుచున్నది. మూర్తీభవించిన వదాన్యతయే 
మంగమ్మ! 


రఫ్‌ 


మంగమ్మ గుణగణములలో పేర్కొనదగినది ఆమె సంభ 
సంస్కరణాఖిలాష. మూఢ విశ్వాసములకును పూర్వాచార ములకును, 
పట్టుగొమ్మగా ఉన్న ఆనాళ్ళలో మంగమ్మ నంభఘమును (వతిఘ. 
టించెనన్నచో ఆమె మహాసాహనురాలనియు. పూర్వాచారములందు 
కొంత వైముఖ్యము (పదర్శించిన స్త్రీ అనియు నుడువవలసియున్నదిం 


అ రోజులలో రాజకుటుంబములలో సహగమనము పరిపాటి. 
తంకావూరి విజయరాఘవరాయల మరణానంతరము తండొవూరి 
అంతఃపుర స్త్రీలందరు చికి పేరుకొని మరణించిరి. తిరుమలశౌరి 
నాయకుడు డైవికము చెందగా, అతని భార్యలు రెంథువందలమంది 
సహగమనము చేసిరట. అటులనే కిళవన్‌ సేతుపతి మరణానంత 
రము అతని నలుబది యేడుగురు భార్యలు సహగమనము చేసిరి. 
కనుక చొక్కనాథ నాయకుని మరణమునకు పిదప నహగమనము 
చేయక మంగమ్మ రాజ్యము కూడ చేసె నన్నచో, ఆమె సాహను 
రాలని స్పష్ట మగుచున్నది. పైగా, కోడలు ముద్దమ్మ సహగమనము 
నకు సన్నద్ధురాలు కాగ్యా మంగమ్మ అమెను వారించెను. 


ఈ చారిత్రక విషయములేకాక జనసామాన్యము నేటికిని చెప్పు 
కొనుచున్న యీ (క్రింది కథ మంగమ్మ సంఘ సంస్కార (పియత్వ 
మును వ్యక్షము చేయుచున్నది, 


మధురానగరములో పట్టునూలు కరణులు అను చేనేత పారి 
(శామికు లుండిరి. వారు నడాచార ప్రియులు. వారి ఆచారములు 
చాలవరకు (బాహ్మణుల ఆచార వ్యవహారములను తలపించు 
చుండును. (భాహ్మణులవలె వారును ఉపా కర్మాది పదోక్షకర్మలు 
అచరించుచుండిరి. ఆ విషయమును తెలిసికొనిన మధురాన గరాధికారి 
వారిని కికీంపదలచెనట. పట్టునూలు కరణులు అధికారిని గురించి 


86 


మంగమ్మకు విన్నవించుకొనిరి. వారికి ఉపాకర్మాధికారము కలదో 
లేదో తెలిసికొనుటకై ఆమె వండిత పరిషత్తు నేర్చాటు చేసెను. ఆ 
విద్వన్మండలి పట్టునూలుకరణుల పక్షము తీర్పుచెప్పెను. అటుపిమ్మట. 
వరిషత్తు నిర్ణయమును (వాయించి ఆ వ్యతమును మంగమ్మ పట్టునూలు 
కరణులకు ఇచ్చెను. 

ఇంత వరకు మంగమ్మ రాజకీయ జీవితమును నంఘ సంస్కార 
(పియత్వమును పరిశీలించితిమి. ఆమె వ్యక్తిగత జీవితమును కనుక 
పరికీలించినచో ఆమె కలుషిత శీల అని తెలియవచ్చును. ఆమె స్త్రీ 
మా(త్రగా తోచదు. నీతినియమములు లేని స్త్రీగా తోచును. 

వికటకవి గోపాలరాయడను కవి 1650-1700 సంవత్సర 
[పొంతముల తంజావూరు మధుర్క ఆనెగొంది మొదలైన రాజ్యము 
లలో జరుగుచుండిన ఘోరముల్కు అసభ్య[వవర్తనములు మొదలైన 
వాటిని వర్థించుచు ఒక రచన చేసెను. దానిపేరు మధురమంగా 
వుంశ్చలీ లీలా విలాసము, రచన చేసినంతకాలము గోపొలరాయడు 
త(ద్రచన పాపపరిహారార్థము శ్రీరామ మంత్రమును జపించు చుండె 
నట. ఈ [(గంథములోని విషయాదికమును [గహించుటకు. 
"పై వాక్యము ఒక్కకే చాలును, శిల్పాచార్యులను నటవిట గాయకు 
అను ఆదరించిన మంగమ్మ కవులను ఎందుకో అంతగా ఆదరించి 
నట్టుగా తెలియవచ్చుట లేదు. 

మంగమ్మకు కోడెకాం(డు కొందరు ఉండిరట. వారిలో నరసయ్య 
(దళవాయి నరసప్పయ్య అగునేమో, రంగయ్య, అచ్చయ్య, 
(మంత్రులలో ఒకడు), మీనాక్షయ్య మొదలైనవారు. ముఖ్యులు. 
మధురమంగాపుంశ్చలీ లీలా విలాసము మధుర నేలిన మంగమ్మకు 
గాక మధురలోని మంగ అను ఒక వేశ్యకు సంబంధించిన దను 
సంశయ మొకటి కలదు. ఇదియే కనుక నిజమైనచో, మంగమ్మ 


87 


అన్ని విషయములలోను సాటిలేని రాణి అని నుడువదగును. కాని 
ఆమె మరణ వృత్తాంతము కూడ కొంతవరకు ఆమె దుశ్శీలమును 
బలసరుచుచున్నది. 

మంగమ్మకు మనుమడు విజయరంగ చొక్కనాథనాయకుడు 
పెద్దవాడైన పిదప అతడే స్వయముగా రాజ్యువ్యవ హారములను పరిశీ 
లింపసాగను. మంతి అచ్చయ్యకును మంగమ్మకును నంబంధ 
మున్నట్లు తెలిసికొని అతడు అమెను ఆమె నివసించు భవనమునందే 
నిర్బంధించినట్టు తెలియుచున్నది. చివరికి ఆ మహారాణికి గుప్పెడు 
మెతుకులు కూడ కరవయ్యెనట. అన్నము లేక కృశించిపోయి మధుర 
నేలిన మంగమ్మ కడపట మరణించెను.4 

మంగమ్మ వ్యక్తిగత జీవితమును విశనాడి విశాలదృష్టితో 
ఆమె రాజకీయముగా సాధించిన విజయములను, నంఘ నంక్షేమ 
దృష్టితో చేసిన సత్కార్యములను (వదర్శించిన మత సహనమును 
కనుక పరిశీలించిన ఆమె సాటిలేని రాణ్‌ అని విదిత మగును, వీది 
యెట్టున్నన్సు నేటికిని ఆమె అదరపూర్వకముగా న్మరింపబడుట 
కొనియాడ దగిన విషయము |! 


1. ఇది నెటి కొయులాన్‌ కావచ్చును. 


2. 1692 వ సం॥ న వేయబడిన త్నామళశాసనములో 
మంగమ్మ మనుమడగు విజయరంగ చొక్కనాథ నాయకుని పేరు 
కనబడుచుండుటచే అతని పేరుమీదుగా ఆమె దానధర్మములు చేనె 
నని నుడువదగును. ఈ శాసనము తెలుగులో ఉన్నది. 


1701 వ సం॥ న సేయబడిన శాసనములో తిరుచిరాపల్లి కి 
సమీపమున ఉన్న కొన్ని (గామములను మహమ్మదీయుల 


88 


“దరగా' కు మంగమ్మ దొనము చేసినట్టు చెప్పబడినది. ఇది కూడ 
తెలుగులోనే ఉన్నది. మంగమ్మ వేయించిన శాసనములు చాల 
వరకు తెలుగులోనే ఉన్నవి. గమనింపదగిన విషయ మిది, 


$. కిళవన్‌ సేతుపతి కాలమున జాన్‌ డి బిట్టో అను పాదిరీ 
మజవదేశమున శై? స్తవమతప్రచారకుడై. ఉండెను. అతని నిరం 
తర కృషి వలన మజవలు పలువ్వరు కై)_స్తవము స్వీకరించిరి. 
కిళవన్‌ నేతుపతి కోపమునకు గురియైన అతడు తుదకు హత్య 
గావింపబడెను. కాని కిళవన్‌ సేతుపతి తన జీవిత చరమ భాగమున 
శై) _స్పవుల నాదరించెనని తెలియుచున్నది. 


—History of the Nayaks of Madura, ౧. 216, 


4. మంగమ్మ దుర్మరణమును సమర్థించు (పబలాధారములు 
లేకపోవుటవలనను, మరణించు నాటి కామె యేబదియేండ్లు పైబడిన 
వృద్ద ఆగుటవలనను, ఆ వయసున ఆమెకు అచ్చయ్యతో సంబంధ 
ముండియుండుట పొసగదనియు, కౌవున ఆమె దుర్మరణము చెంద 
లేదనియు (శ్రీ సత్యనాథ అయ్యరు అభి పాయము. 

—History of the Nayaks of Madura, p. 221, 


89 





| న! 
_ (| 


విజయరంగ చొక్కనాథ నాయకుడు 
[ 1706 — 17827 


1706 నుండి విజయరంగ చొక్కనాథ నాయకుడు రాజ్య 
వ్యవహారములను స్వయముగా పరిశీలింపసాగెను. మహాదైవభక్తు 
డగుటచే అతడు సదా దైవధ్యానమునందును, తీర్థయాతకాచరణము 
నందును నిమగ్నుడై యుండెడివాడు. దేవస్థానములకు సంబంధించిన 
వ్యవహారములను మాము తన వర్యవేక్షణలో ఉంచుకొని మిగిలిన 
రాజ్యవ్యవహారముఅను మంతులకు వదలివేసెను. ఆ అవకాశమును 
పురస్కరించుకొని కుటిలమతులైన వభుత్యోద్య|ోగులు (పజలను 
వాధింపసొగిరి. అందువలన విజయరంగ చొక్కనాథ నాయకుని 
వరిపొలన లోపభూయిష్టమగుటయేకాక మధురనాయక రాజ్య పతనము 
నకును దారి తీసెను, 


విజయరంగ చొక్కనాథ నాయకుని కాలములో కన్తూరి 
రంగయ్య దళ వాయిగాను, వేంకట కృష్ణయ్య (పథానామాత్యుడుగాను 
ఉన్నట్టు తెలియుచున్నది. కరఠినాత్ములెన వా రిద్దరు (కొత్తపన్నులను 
మిషతో [పజల ధనమును దోచుకొనిరి. [పభువునకు తెలియజేయకయె 
వారు పన్నులు విధించుచుండిరి. అవనరమైనచో (పజలను కడగండ్ల 


90 


పాలు చేయుటకును వారు సాహసించు చుండిరి. 1710లో వేయ 
బడిన ఒక శాసనములో పన్నుల భారమును భరించలేక ఒక ఆలయ. 
భృత్యుశు గుడిగోపురము నుండి క్రిందికి దూకి మరణించినట్టు పేర్కొన 
బడినది. గోరుచుట్టుకై రోకటిపోటు అన్నట్టుగా, ఆ రోజులలో-1710' 
నుండి 1720 దాకా--గొప్పక్షామ మొకటి విలయతాండవము చేసెను, 
కనుక విజయరంగ బొక్కనాథ నాయకుడు (పజాభిమానమునకు 
దూర మయ్యెను. 


ఇట్టుండగా 1710 లో పరరాజశేనరి విరుదాంకితుడైన కిళవన్‌ 
సేతుపతి మరణించెను. అతని తరువాత విజయరఘునాథ సేతుపతి. 
సింహాననమునకు వచ్చెను. అతడు కిళవన్‌ సేతుపతి రెండవ 
కుమారుడని తెలియుచున్నది. తన అనంతరము భవానీ శంకర 
దేవుడు (వేశ్యాపుత్రుడు) "సేతుపతి కావలెనని కిళవన్‌ సేతుపతి 
ఆశించెను. అందువలన మరవ రాజ్యములో రెండు పక్షములు. 
ఏర్చ్పడెను. 


మరవ రాజ్యమును వశము చేసికొను తలంపుతో భవానీ. 
శంకరదేవుడు పుదుక్కోట్క తంజావూరు పరిపాలకులను ఆగ్రో 
యించెను. వారి సహాయముతో అతడు విజయరఘునాథ సేతుపతితో 
యుద్ధము (ప్రకటించెను. యుద్ధము జరుగుచున్న కాలములో సేతుపతి. 
మరణించెను. కాని మరణొత్పూర్వమే తాండదేవుడు అను నొకనిని 
అతడు సేతుపతిగా నియమించెను. చివరికి (పజల సహకారముతో 
భవానీ శంకరదేవుడు సేతుపతి అయ్యెను. కాగా, తాండదేవుడు 
'సేతుపతితో యుద్ధమునకు దిగదలచి విజయరంగ చొక్కనాథ 
నాయకుని సహాయమును కోరెను. అందుకు అతడు సమ్మతించెను*. 
కొంత సైన్యమును సహాయముగా వంపించెను. 


91 


భవానీ శంకరదేవుడు తంజావూరు పాలకుని సహాయముతో 
తొండదేవుని |పతిఘటించెను. తొండదేవుడు, అతని అనుచరులును 
చాలమంది అ యుద్ధములో మరణీంచిరి, కాని భవానీ శంకరదేవుని 
పరిపొలన చాలకాలము కొనసాగలేదు. 1729 లో జరిగిన ఉరయూరు 
యుద్ధములో అతడు అపజయము పొందుటయే కాక తంజావూరి 
సైన్యములకు పట్టువడెను కూడ. తతృ్సలితముగా మరవ రాజ్యము 
లోని కొంత భాగము తంజావూరునకు నం|కమించెను. కనుక 
విజయరంగ చొక్కనాథుని కాలములో తంజొవూరి పాలకుడు [వబలుడై 
. ఉండెనని చెప్పవచ్చును. 


విజయరంగ చొక్కనాథ నాయకుడు పెక్కు గుళ్లగోవురముల 
కును మళములకును విరివిగా దాన ధర్మములు చేసెను. దాన ధర్మ 
ముల (కింద అతని ధనాగారము చాలవరకు వినియోగింపబడెనని 
పేర్కొనవచ్చును. రెండు సంవత్సరములకు ఒకసారి విజయరంగ 
చొక్కనాథ నాయకుడు నపరివారముగా శ్రీరంగము, జంబుకేశ్వ 
రము, మధుర, తిరునల్వేలి ఆళ్వార్‌ తిరునగరి శ్రీవైకంఠము మొద 
లైన దివ్యస్థలములు సందర్శించెడివాడు.! తంజావూరి విజయరాఘవ 
నాయకునివలె విజయరంగ చొక్కనాథ నాయకుడును అతి దైవభక్తి 
[దర్శించి రాజ్యవ్యవహారములలో [శద్ధ చూపలేదు. అందుకు 
తోడుగా అతని అసమర్ధతయు, మంతుల దుష్పరిపాలనమును2 రాజ్య 
పతనమునకు దారి తీసెను, ఉపనంహారమున, తెలుగుభాషా పోషకు 
డనియ్కు సాహిత్యలోలుడనియు నుడువకున్న విజయరంగ చొక్క 
నాథ నాయకుని చరిత నమ్మగమయు కాజాలదు. 


26 సంవత్సరముల పరిపాలనానంతరము విజయరంగ 
చొక్కనాథ నాయకుడు 1782 లో డైవికము చెందెను. అనపత్యు 


92 


బక అతనికి పిమ్మట అతని భార్య మీనాక్షి రాజ్యమునకు 
వచ్చెను. 





1. ఆలయములను సందర్శించునపుడెల్ల విజయరంగ చొక్క. 
నాథనాయకుడు ఆయా దై వతములకు అమూల్యాభరణములు 
మొదలగువానిని సమర్చించెడివాడు. అవి అన్ని యు అపహృతము 
లైనట్టు తెలిసికొన్నను, విచారణ చేయకయే మరల నగలూ నాణె 
ములూ సమర్పించుచుండెనట. 


క. నరవప్పయ్య, వేంకటరాఘవాచార్యులు అనువారు 
మం(తులుగా ఉండిరి. పన్నుల మూలముగా లభించిన (దవ్యమును. 
వారు దుర్వినియోగము చేయుచుండినట్టు తెలియుచున్నది. 


98 





[1782 _ 1796] 


నహజముగా మీనాక్షి దయార్దహృదయ ; కల్లకపటము లెరు 
గని సచీల; ధర్మదృష్టికల సాొమాజ్జి. తన సోదరుడగు వేంకట 
సెరుమాళ్ళనాయకుని సహాయముతో ఆమె రాజ్యము చేయసాగెను. 
అతని అభిమతమును అనుసరించి తమ బంధుకోటిలోని వాడయిన 
బంగారు తిరుమల నాయకుని కుమారుడు విజయకుమారుని దత్తత 
చేసికొనెను. అందుకు [వజలు కూడ నంతోషించిరి. కాని ఆ దత్తత 
జరిగిన నాటి నుండియు మధుర రాజ్యములో అృపశాంతత ఏర్పడెను, 
అందుకు శాశ్వత ఫలిత మో అన్నట్లుగా, మూడుపువ్వు లారుకాయలుగా 
వర్ధిల్లిన మధురనాయక రాజ్యము అంతరించెను అనగా శమిళ 
నాడులో తెలుగువారి దొరతనమునకు భరతవాక్యము చెప్పబడె నన్న 


మాటి! 
రాణి మీనాక్షి విజయకుమారుని “పెంచుకొనిన నాటినుండి 


రాజ్యాధికారమును తన హస్తగతము చేసికొనవలెనను దురాశ 
ఖంగారు తిరుమల నాయకునికి కలిగెను. కాని రాణియు వేంకట 


94 


"పెరుమాళ్ల నాయకుడును ఆతనిని ఒక కంటి కనిపెట్టియే యుండిరి. 
అందువలన రాజ్యవ్యవహారములలో పాల్గొను అవకాశము బంగారు 
తిరుమల నాయకునికి కలుగలేదు. తత్పలితముగా రాణిపై వగ 
సాధింప దలచెను, చివరికి దళవాయి వేంకటాచార్యుని తన వలలో 
వేసికొని రాణిని కూలదోయుటకు నిశ్చాయించెను బంగారు తిరుమల 
నాయకుడు. రాజ్యములో రెండు పక్షములు ఏర్పడెను, పేరుగల 
మన్నీలు కొందరు రాణి వక్షము వహించిరి; కొందరు బంగారు 
తిరుమలనాయకుని పక్షము చేరిరి, దురదృష్టము, రాజ్య క్షేమము 
విస్మరింపబడెను ; బలాబలాలు తేల్చుకొనుటయే ధ్యేయ మయ్యెను. 


అట్టి పరిస్థితిలో, 1784 వ సంవత్సరమున, ఆర్కాటుని రాజి 
ఛానిగా చేసికొని కళ్తాటకమును పాలించు చుండిన దోస్త్‌ ఆలీ మధుర 
రాజ్యమును కబళింప దలచెను. ఆ భారమును కుమారుడు సఫ్‌దర్‌ 
ఆలీ అల్లుడు చందా సాహెబులపై వేసెను, 


శ తుదుర్భేద్యమయిన తిరుచిరాపల్లి దుర్గమును చూచినదే 
తడవుగా విజయసాధన కలలోని మాటగా సఫ్‌దర్‌ ఆలీ భావించెను. 
"పై పెచ్చు (వజలు కూడ రాణి పక్షము వహించియుండిరి. కాని 
రాజ్యములోని కలుషిత వాతావరణము అతని అీష్టసిద్ధికి తోడ్చడెను. 


బంగారు తిరుమలనాయకుడు సఫ్‌దర్‌ ఆలీని ఆ[శయించెను. 
లంచమిచ్చి అతనిని లోబరుచుకొనెను. పిమ్మట మధ్యవర్తిగా 
నటించుచు సఫ్‌దర్‌ ఆలీ రాణితో సంప్రదింపులు మొదలు పె క్రైను. 
అతని మధ్యవర్తిత్వమును ఆమె సంశయించెను 5 అతని మాటలను 
సరకు సేయలేదు. ఆ విషయమును [గహించి అతడు ఖిన్నుడయ్యెను. 
మధుర రాజ్యము బంగారు తిరుమలనాయకునికే సం|క్రమింపవలెనని 
జెప్పి అతడు అర్కాటునకు మరలిపోయెను. పోవునప్పుడు ఆతడు 


98 


బంగారు తిరుమలనాయకునికి తోడునీడగా ఉండుమని ఇందా 
సాహాబును కోరెను. 


చందాసాహెబు వలన తనకు ఎట్టి వమాదము వాటిల్లునో అని 
భయపడిన రాణి తనకు అపకారము తలపెట్టవలదని అతనిని 
కోరెను అందుకు సమ్మతించిన, కొంత [1దవ్యము కూడ ఇచ్చెదనని 
అమె ఆశ చూపెను. అప్పడు చందాసాహెబు కోటి రూహ్యములు 
అడిగాను. అంత[దవ్యము ఇచ్చుటకు రాణి తొలుత తటపటాయించెను: 
కాసి కడపట కోటిరూప్యము లొనగి అతని సహాయమును పొందుటకే 
ఆమె నిశ్చయించుకొనెను. అయినను, ఎందుకోగాని అతనిపై రాణికి 
గట్టి నమ్మకము కుదురలేదు. ఆతడు తర్మతజ్ఞుడు. రాణికి అపకా 
రము తలపెట్టననియు, ఆమెకే సహాయము చేయుదుననియు అతడు. 
కురాను మీద (ప్రమాణము చేసెనట. (పతిరోజు అతడు (శద్ధా 
భక్తులతో కురాను పఠించెడివాడు! అందువలన అతనిని రాణి 
నమ్మెను. అంతేకాని అతడు కుటిలోపాయము పన్నెనని మాత్రము 
అమె [గహించలేకపోయిను. కురాను [గంథాకృతిని తలపించు 
నట్టుగా ఇటుకలు "పేర్చి వాటిని కనులవండువు గొలుపు చీనాంబరమున 
చుట్టి దానిమీద చందాసాహెబు [ప్రమాణము చేసెను. 

రాణియు చందాసాహెబు రాజీవడిరను వార్త చెవినిపడగానే 
బంగారు తిరుమలనాయకుడు భయ[భాంతుడయ్యెను. తనవలన తన 
కుమారునకు ముప్పు వాటిల్టునేమో అనియు అతడు భయపడెను. 
రాణితో రాజీపడుటయే (శ్రేయస్కరమని తలచెను. కాగా, తాను చేసిన 
తప్పులను విస్మరించి తన్ను క్షమింపుమని బంగారు తిరుమలనాయ 
కుడు రాణిని కోరెను. అతడు నిజముగానే పశ్చాత్తప్తు డయ్యెనని 


తలచి సహజముగా అనుకంపాొచిత అయిన మీనాక్షి అతనిని క్షమిం 
చెను. విజయకుమారుడు తనయొద్ద ఉన్నచో అతనికి ఏమైన ముప్పూ 


96 


కలుగునేమో అని సందేహించి, అతనిని దిండుగల్లు దుర్గమునకు పంపి 
వైచెను బంగారు తిరుమలనాయకుడు దిండుగ ల్లు దుర్గాధిపతిగా నియ 
మితు డయ్యెను. 


ఈ విషయాడికము చందాసా హెబునకు విచారహేతువయ్యెను, 
అతని ఆశాసాధములు కూలిపోయెను. రాణి యిచ్చిన సొమ్ముకంటెను 
బంగారు తిరుమలనాయకుడు ఎక్కువ ఇచ్చుననియు అప్పుడు అతని 
పక్షము వహించి రాణీని హతమార్చి మధురరాజ్యమును హస్తగతము 
చేసికొనవచ్చున నియు అతడు తలచెను. ఇక తిరుచి రావల్లిలో ఉండుట 
వలన లాభము లేదనుకొని అతడు ఆర్కాటునకు మరలిపోయెను, 

కాని చందాసాహెబు మనను మాత్రము మహైశ్వర్యముతో 
తులదూగు మధురమీదనే ఉండెను. మధుర కనుక తన స్వాధీన 
మైనచో తానును ఒక నవాబువల న్వతంతుడై ఉండవచ్చునుగదా అని 
అతని ఆశ. కాగా అతడు 1786 లో సైన్య సమేతుడై మరల తిరుచిరా. 
పల్లికి వచ్చెను. ఈతూరి కోటలోనే తిష్ట వేసెను. రాణికి అతనిమీద 
అంత నమ్మకము కుదిరెను ! 


కోటలో (పవేశించినది మొదలు చందాసాహెబు రాణిని కూల 
ఓదోయుటకే ఎత్తులు వేయసాగాను. ఆమెకు తనమై అణుమా(త మైనను 
అపనమ్మకము కలుగని విధముగా ఆతడు అ(|పమకత్తుడె నంచరింప 
సొగను. ఆమె ఆదరాభిమానములు చూరగొనుటకుగాన్కు ఆమెపై. 
పగబూనిన శత్రువులను అతడు సంహరించెను. అంతటితో ఆగక 
అతడు రాజ్యవ్యవహారములలోను పౌల్గొన సాగాను. పరిపాలన 
చందాసాహెబు చేతిమీదుగా సాగిపోవుచుండెను. అప్పటికిని అతని 
దుస్తంత్రములను రాణి [గహింపలేకపోయెను. అంతకంతకును 
అతనిమై ఆమెకు నమ్మకము అగ్గలము కాదొడగను. 


97 
Y—7 


తన ఉనికిని సుస్థిరము చేసికొనిన తరువాత మధుర సైన్య 
ముల సహాయముతో చందాసాహెబు బంగారు తిరుమల నాయకుని 
అధీనములో ఉన్న దిండుగల్లు దుర్గమును స్వాధీనము చేసికొన 
దలచెను. ఆ కార్యభారమును గోవిందయ్య, రావణయ్య అను దండ 
నాథులమీద జేసెను, దళవాయి గోవిందయ్య నాయకత్వమున 
80,000 ఆశ్వికదళమును సైనికులును దిండుగ ల్లుకోటను ముట్ట 
డంచిరి. ఆ హరాల్‌ సంఘటన బంగారు తిరు మలనాయకునికి భయ 
వేస్మయములు కలిగించెను. రాణి తనపై అకారణ శ శుత్వము 
వహించినందుకు అతడు మిక్కిలి పరితపించెను. పైగా అప్పుడు 
అతడు యుద్ధముచేయు స్థితిలో లేడు. అందువలన గోవిందయ్యను (పతిఘ 
టింపలేక బంగారు తిరుమలనాయకుడు కోటను వీడి పారిపోయెను. 
చిండుగట్టుకోట సులభముగా గోవిందయ్య వశ మయ్యెను. అనంతరము 
మధుర దుర్గమును కూడ అతడు వశము చేసికొనెను. 


అప్పటికి చందాసాహెబు మాయోపాయములు తిరుచిరాపల్లి 
దుర్గములో పొక్కజొచ్చెను. కొందరు పాళెగారు బంగారు తిరుమల 
నాయకుని పక్షము వహించి దళవాయి గోవిందయ్యను అమ్మయ 
నాయకనూరు అను చోట |పతిఘటించిరి. ఉభయపక్షుములకును 
యుద్ధము జరిగెను. గోవిందయ్య కే జయము లభించెను. అందువలన 
ఖంగారు తిరుమలనాయకుడు శివగంగకు వెడలి అట తలదాచు: 
శొనెను, కాని ఆర్కాటు నవాబు ఉద్యోగులు అతనిని వధించినట్టు 
తెలియుచున్నది. 


దళవాయి గోవింద య్య విజయములను ఎప్పటికప్పుడు వార్తా 
కూరుల మూలమున తెలిసికొనుచుండిన చందాసాహోబు చివరికి 
చాణిని వరిమార్చుటకు (పయత్నించెను. ఆ మలినభావముతో ఆమెను: 


98 


కోటలోనే బంధించెను. అప్పటికిగాని అతని మాయోపాయములు 
రాణీకి తెలియలేదు. కాని పరిస్థికులు తనచెయ్యి దాటిపోయెను, 
తుదకు నిర ఎంధ ము నుండి బయటపడుటకును దారి కనిపించలేదు. 


అటుపిమ్మట చందాసాహెబు నిర్భయముగా రాణి మీనాక్షి 
అంతఃపుర మును పవేశించెను. పర పురుషుడు-అందులోను నమ్మించి 
[దోహము చేసిన కుటీలుడు._-చందాసా హెబు చేతికి చిక్కి మరణించు 
టకు ఆ మానవతికి మనస్కరించలేదు. జీవితముమె రోత ఏర్చడెను. 
కాగా తన వ|జవుటుంగరములోని వజమును వెలికి తీస్తి పగుల గొట్టి, 
ఆ పొడిని నీటిలో కలిపి దానిని [కాగి మధుర నేలిన ఛాణి మీనాక్షి 
దుర్మరణము చెందెను. 


మధురనాయకరాజాల వంకియులు మధురకు దగ్గరలో ఉన్న 
వెళ్ళిక్కురిచ్చి, బోడినాయకనూర్చు తేక్కన్‌ పట్టి మొదలగు [గామము 
అలో నేటికిని నివసించుచున్నట్టు తెలియుచున్నది. 


తంజాపురాం[ధ నాయక రాజ్యము మహారాహ్రల వశమై 
నట్టుగా; మధురనాయకరాజ్యము మహమ్మదీయుల వరమయ్యెను, 
అటుల మధుర తండొవురాం[ధ రాజ్యములు రెండును తెలుగువారి 
చేతుల నుండి దాటిపోయిను, కాని ఉదారస్యభావులు, కళాహృదయు 
ఆను అయిన అఆ తెలుగు దొరలు (తవ్వించిన తటాకకూపములు, 
నిర్మించిన సత్రములు చావడుల్కు కట్టించిన కోటల శిఖిలాకృతులు, 
వెలయించిన గుళ్లు గోపురములు, నంతరుచిన సుందర భవనములు 
మొదలైనవి నాయకరాజుల సాహార్టమునకు వన్నెచిన్నెలు కైసేయు 
చున్నవి. విజయనగరాధీశ్వరులకు పిమ్మట్క దక్షిణావథములో 
హిందూమతమును తత్‌ సంస్కృతిని సంరక్షించినవారు కూడ 


99 


ఈ నాయకరాజులే. తెలుగులను తమిళులను సరిసనమానముగా ఆద 
నించి భాషా సహనము (పదర్శించిన విశాలహృదయులు నాయక 
రాజులు. అన్యమతములను కూడ ఆదరించి మతసహనము 
(దర్శించిన మహనీయులు మధురనాయకరాజులు ! 


1 మదరాసునుండి వెలువడుచుండిన 'సౌభాగ్యిలో (శీ 
మల్లంపల్లి సోమశేఖర శర్మ “మీనాక్షి అను (ప్రశ_స్త వ్యాసమును 
శేపకటించిరి. 


2 మదురై నాయక్క_ర్‌ వరలాబు, పుట 864. 


100 





మధురనాయకరాజుల కౌలపు 
రాజకీయ సాంఘిక పరిస్థితులు 


రమారమి 210 సంవత్సరములు మధుర రాజ్యమును పరిపా 
లించిన నాయకరాజులు వస్తుతః ధర్మమార్థావలంబకులు 3 దయార్ద 
హృదయులు దాన వినోదులును. మత నహనమును (వదర్శించిన 
విశాలహృదయులు. కళాపోషకులు. |[వజోపయోగార్థము నప్తనంతా 
నములు వెలయించిన సరులు, 

మధురనాయక' రాజులలో ఆరుహన్నిబ్బరగండ విరుదపరాజితు 
డైన విశ్వనాథ నాయకుడు [పథముడు. అతడు విజయనగర స|మా 
ట్టుల |పతినిధిగా రాజ్యము చేసినను తిరుమల నొయకుడును అతనికి 
తరువాత రాజ్యమునకు వచ్చిన వారును సంపూర్ణ స్వాతం తరము 
వహించిన విషయమును విస్మరించ రాదు. మొదట మధురానగరగము 
రాజధానిగా ఉండెడిది. పిమ్మట తిరుచిరాపల్లి ((తిశిరపురము) రాజధాని 
అయ్యెను. 

తొలుత విశ్యనాథ నాయకుడు మధురకు వచ్చినప్పుడు ఆ 
నగరము పూజాపురస్కారములు తేక బూజువట్టిన అలయమువ లే 
ఉండెను. పాండ్యమండల మంతయు చిట్టడ వులతో నిండి యుండుటచే. 


101 


వన్యమృగములు ఎచ్చట చూచినను విచ్చలవిడిగా తిరుగుచుండెను 
చోరభథయము ఎక్కువగా ఉండెను. దుర్గ్వములు శిథిలావస్థలో 
ఉండెను. దేవాలయములు కతావిహీనములై ఉండెను. రాజ్యములో 
శాంతి భద్రతలు న్వప్నగత వృత్తాంతములై ఉండెను. తుదకు 
మధురానగరము కూడ దుస్థితిలో ఉండెను. కావున మధురను 
పునరుద్ధరించు అభిలాషతో తన దళవాయి |పథాని అరియనాథ 
మొదలికోను దళవాయి వినపాకము కేశ వహపృనాయనితోను సం[ప 
దించి విశ్వనాథనాయకు డా నగర దుర్గమును వునర్నిర్మించెను. అది 
ముగిసిన పిమ్మట విశ్వనాథనాయకుడు మీనాక్షి సుంద రేశ్వురులకు 
కన్నుల పండును గొలుపు కోవెలలు కట్టించెను. |వజలకు తోడ్పడు 
కార్యనిర్వహణములందు తన తండి నాగమనాయకు డార్జించిన 
[ద్రవ్యమును కూడ అతడు వినియోగించెను. అతడట్టి త్యాగవీరుడు! 
కనుకనే విశ్వనాథనాయకుడు దాన శీలుడనియు [వకొరంజక వరిపా 
లకు డనియు పేరు పెంపులు గడించెను. అతని యేలుబడిలో పాండ్య 
మండలము సర విధముల వృద్ధికి వచ్చెననుట నిన్సంశ యము. 
అనాళ్ళలో దక్షిణాపథమున పలుతావులందు చిట్టడవులు 
సెరిగియుండెను. అందువలన దుష్టమృగముల వలని భయ మధిక 
ముగా ఉండెను. వల్ముగామములు జనశూన్యములై డఊండెను. 


వ్యవసాయ నచుపాయములు లేకపోవుటచే మధుర రాజ్యము చాల 
భాగము వఖీడువారి యుండెను. ఆ పరిస్థితులకు తోడుగా చోరభయము. 
ఎక్కువగా ఉండుటచే ఆ కాలవు (పజలు పలుబాధలకు పొల్పడుచుండి 
రనుట నిర్వివాదము. కనుకనే విశ్వనాఖనాయకుడు మధురను: 
పునరుద్ధరించుటకు పూర్వము చిట్టశవులను ఛేదించియు దుష్టమృగము 
లను తునుమాడియు, [ప్రయాణీకులకు రక్షణ కల్పించియు బంజరు 


భూములలో వ్యవసాయము (పొరంభించియు అతడు (పజల అదరాఖి 
మానములను చూరగొనెను. 


102 


తిరుమలనాయకుని కాలముల్లో కూడ దుష్టమృగముల భయ 
మధికముగా ఉన్నట్టును, వ్యాఘములను నంహరించినవానికి అతడు 
గొప్ప బహుమాన మొనగినట్టును ఒక శాసనము స్పష్టము చేయు: 
చున్నది. 1662 వ సంవత్సరమున ఒక పాదిరీ [వాసిన లేఖలో 
మధురానగర పరినరములందు పులులు, తోడేట్ట్‌ మున్నగు వన్య 
మృగములు సంచరించుచుండెనని పేర్కొనబడినది. కనుక పాండ్య 
మండలమున శాంతి భ|దతలను సుస్థిర మొనర్చిన విఖ్యాతి నాయక 
రాజులకు లభించినది. 


మధుకనేలిన నాయకవంశీయులలో పేర్కొనదగిన వారు విశ్వ 
నాథనాయకుడు తిరు మలనాయకుడు, మంగమ్మ (వభృకులు, కడమ 
నాయకరాజులు నామకః పరిపాలకులే కాని రాజ్యభారమును వారి 
మంత్రులే నిర్యహించిరి విజయరంగ చొక్కనాథ నాయకుని వంటి 
వారు రాజ్యవ్యవహారముల యందు విముఖత వహించి సతతము 
తీర్థ యా తాచరణమునందే నిమగ్నులై యుండిరి. దేవస్థానములకు 
సంబంధించిన వ్యవహారములను మాత్రమే అతడు పసర్యవేక్షించెడి 
వాడు, కడమ వ్యవహారములను మంతులే ఫరిశీలించుచుండిరి. ఆ 
అవకాశమును పురస్కరించుకొని దురాశావూరితులైన (వభుత్యోః 
ద్యోగులు కొందరు (పజిలను బాధించి వారి అసంతృప్తికి పాల్పడిరి. 

విజయరంగ చొక్కనాథ నాయకుని కాలములో కస్తూరి 
రంగయ్య దళవాయిగాన్కు వేంకటకృష్ణయ్య |పథానిగాను ఉండినట్లు 


తెలియుచున్నది. కఠిన చిత్తులైన వారిద్దరును (వభువునకు తెలియకుండ 
గనే క్రొత్తపన్నులు విధించి వనూలు చేయుచుండిరి. 


పన్నుల భారమును భరించలేక ఒక ఆలయభృత్యుడు విధించిన 
పన్నులకు నిరసన నూచనగా గుడిగోపురము మీది నుండి [కిందికి 


108 


చూకి [ప్రాణము వీడెనట! -ఈ పన్నులభారమునకు తోడుగా కరవు 
కాటకములు తరచుగా సంభ వించుచుండెను. యుద్ద నమయములందు 
శతుఏరులు కలకలలాడు బంగారు పంటలను నాశ మొనర్వుచుఎడిరి. 
(గామములను ధ్వంసము చేయుచుండిరి. అట్టి విషమ విపత్కర 
పరిస్థితులందు [ప్రజలు పలుబాధలకు పాల్పడుచుండిరని వేరుగా నుడువ 
నవసరము ఇదు, 


ఒక్క మధుర రాజ్యమునందేకాదు ఇట్టి దురవన్గలకు (పజలు 
పాల్పడినది ! ఆ నాళ్ళలో దక్షిణ భారతములోని మైనూప్క తంజ 
పురాది రాజ్యములందును (వజలు పలుబాధలకు లోనయిరి యుద్ధ 
వ్యయమును భరింపజాలక మైనూరు వరిపాలకు డొకడు తన రాజ్యము 
నందు వన్నుల నెక్కువ చేసెను. తతృలళితముగా మైనూరివజ లత నిని 
[(పతిఘటించుటకును సన్న దులయిరి. ఆ (వకిఘటనము నణచి వైచుటకు 
కృతనిశ్నయడై తిరుగుబాటుదారుల నెట్టయినను నరే వధింపుడని 
మైనూరుపాలకుడు సైనికుల కాజ్ఞ యొసగెను. వర్షవయోభేదములను 
కూడ పాటించక వారు కనబడిన వారి నందరను తమ కరవాలము 
లకు నైవేద్యముగా సమర్పించిరట. ఆ నమయమునందు కొన్ని శివ 
"కేశవాలయములు కూడ ధ్వంనము కావింపబడెననియు, ఆ ఆలయము 
అందలి ధనధాన్యములు (ప్రభుత్యకోశాగారమునకు తరలింవబడెననియు 
తెలియవచ్చుచున్నది, 


చొక్కనాథ నాయకుని కాలముననే వీజపూరు సుల్తాను పైని 
కులు తిరుచిరావల్లి దుర్గమును ముట్టడించుటకు విశ్వ పయత్నము 
చేసిరి. కాని ఆ దుర్గరాజము వారి వశము కాలేదు. అప్పుడు విఫల 
మనోరథులైన ఆ సైనికులు తిరుచిరాపల్లి పరిసర ముల నున్న పంట 
శేలమీద ఒడి వాటిని సర్యనాశనము చేసిరి. [గామములను దగ్గ 


104 


మొనర్చిరి. శ్మతుసేనల మైశాచిక చర్యలను చూడలేక మానధనులగు 
(వజిలు గుంపులు గుంపులుగా గృహములందు చేరి ఆ యిండ్లకు నిప్పు 
పెట్టుకొని దార్మరణము బెందిరి. ఏదో ఒక విధముగా బలవన్మరణము 
నకు పొల్పడుటకు వా రభిలషించిరట ! 

యుద్ధ సమయములందు పల్లెపట్టులలో నివసించు |వజలే 
ఆ విధముగా ఇడుమలు పడుచుండిరనగా యుద్ధరంగములందు శతు 


వీరులను మార్కొను 'సెనికఏరుల అవస్థలు ఆ సర్వసాొక్షికే తెలియ 
వలెను. 


మధురనాయకరాజుల చరితను పరిశీలింపగా మన కీ విషయము: 
తెలియవచ్చును. రాజు బలహీనుడైనప్పుడును, అతడు రాజ్యమునం 
దాసరి లేనివాడగుసెపుడున్కు రాజ్యవ్యవహారములు మంతులు 
మున్నగు ఉన్నతోద్యోగుల అధీనములో ఉన్నప్పుడును, యుద్ధ 
సమయములందును [వజలు పలుబాధలకు లోనగుచుండిరి. యుద్ధ 
వ్యయమును భరించుటకుగాను పొలకులు పన్నుల నెక్కువ చేయు 
టయ్కు తన్మూలముగా పొలితులు బాధావహులగుటయు జరుగు 
చుండెను. 


నాయక రాజులలో విశ్యనాథ నాయకుడు తిరుమలనాయకుడుు 
మంగమ్మ మున్నగువారు పేర్కొనదగినవారు. తిరుమలనాయకుని 
అపూర్వ సృషియెన తిరుమలనాయకుని మహలు ప్రాచ్యపాశ్ళాత్య 
కళాభిజ్ఞుల ఆదరాభిమానములు చూరగొనినది. నిజమునకు అది 
కమనీయక ఠొఇ౦డము, అట్టి కళాఖండమును సృష్టించిన శిల్పా 
చార్యులు ఎంతేని |పథంసనీయులు. 


తిరుమలనాయకుడు కావించిన దానధర్మములు కట్టించిన గుళ్లు 
గోపురములు విన్మరించ రానివి. అతని నిర్మాణములలో దుష 


105 


మండపము అద్భుతమైనది. అది 124 స్తంభముల కట్టడము. (వతి 
స్తంభము ఒక అపూర్వ కళాఖండము! మారియమ్మన్‌ తెప్పకుళము 
నకు ఒక్కని మెట్టు కట్టించెను. చైైతో (చిత్తిర్రై) తృవమును మహో 
తవముగా జరవసాగాను. తిరుమలనాయకుడు జరిపించిన ఉత్పవాదుల 
వలన మధురకు ఉత్సవముల నగరమను విఖ్యాతి లభించెను, 


కళలున్తు సాహిత్యమును సాధారణముగా శాంతి భదతలు 
వరిిల్లు రాజ్యమునందే వర్ధిలగలవు. మధురనాయకరాజులు సంతత 
సమరములందు నిమగ్నులెయున్నను వారికి కల కళాభిరుచి మాత్రము 
అందువలన |హనసన్యము కాలేదు. ఇక మంగమ్మగారి వదాన్యత వర్ణ 
నాతీతము. నేటికిని తమిళనాడులోని మారుమూలల నున్న పల్లెపట్టు 
లందు కూడ ఆమె పేరు (పతిధ్వనించుట గమనింపదగు విషయము. 
ఆమె మత సహనమును [గహించుటకు -ఈ (క్రింది విషయము 
తోడ్పడ గలదు. 


రాజ్యక్షేమము దృష్ట్యా క్రైస్తవమతానుయాయులను నిర్పం 
ధించుట (శ్రేయన్మర మని తంజావూరు పొలకుడు సలహా చెప్పగా, 
అందులకు మంగమ్మ యిటుల నమాధాన మొనగెనట, “కొందరు 
శాకాహారులు. మరికొందరు మాంసాహారులు. అటులనే తనకు ఉత్తమ 
మని తోచిన మతమును అవలంబించుటకు (పతి మానవునికి అధి 
కారము కలదు” 


మధురనాయకరాజాల కాలములో (బాహ్మణులు విశేష 
గౌరవాభిమానములు పొందుచుండిరని విదిత మగుచున్నది. తెలుగు 
(బాహ్మణులు పలువురు మంతత్రిత్వము నెరపుచుండిరి. అంతేకాక 
సైన్యాధ్యక్షులుగా కూడ వారు నియమికు లగుచుండిరి. అట్టివారిలో 
[ప్రముఖుడు దళవాయి రామప్పయ్య. అటులనే దళవాయి నర సప్పయ్య 


106 


మొదలగువారు ఎంతో సమర్థతతో తమ విధ్యుక్తధర్మములను నిర్వ 
హించిరి. దుష్టస్వభావుడగు దళవాయి వేంకటాచార్యుని వంటివారు 
కూడ ఆనాటి మంతులలో కొందరు లేకపోలేదు. మం[తిమండలి 
నహాయముతో నాయకరాజులు రాజ్యవ్యవహారములు పరిశీలించు 
చుండిరి, 


(బాహ్మణేళతరులు కూడ మంతులుగా నియమింపబడుచుండిరి. 
అట్టివారిలో విశ్వనాథ నాయకునికి కుడిబుజముగా వ్యవహరించిన 
దళవాయి |పధాని అరియనాథ మొదలి స్మరణీయుడు. మధుర 
రాజ్యపు రూపరేఖలు దిద్దిన [పముఖులలో అతడొకడు. ఇంకను 
దళవాయి రంగన్ననాయడు, దళవాయి సమాఖము వెంకట కృష్ణప్ప 
నాయడు మొదలగువారు కూడ “పేర్కొనదగిన స్వామి భక్తులు. 
దళవాయికి తరువాత రాయసం కూడ రాజ్యవ్యవహారములలో (ప్రముఖ 
పాత వహించు చుండెను. 


వర్గా మ ధర్మసంరక్షకులుగా మధురనాయక రాజులు షేరు 
'పెంపులు గడించినను వారు మహమ్మదీయ క్రైస్తవమత ములను కూడ 
అదరించిరనుట మర్చచిపోరాని విషయము. ఇరుగుపొరుణుల నున్న 
రాజ్యములందు క్రైస్తవ మత ప్రచారకులు బాధావహు లగుచుండగా 
మధుర రాజ్యములో మాత్రము వారు బాహాటముగా మత పచారము 
కావించుకొనుచుండిరి. అట్టని మధురలో వారు బాధల ననుఖభవింవ 
లేదని చెప్పలేము. కుమతుళైన (_పభుత్వోద్యోగులవలన వారు కూడ 
ఇతరులవ లె ఇడుమలకు పాల్పడిరి. కాని వారు రాజశానుగహమునకు 
పొతులగుటచే మధుర రాజ్యములో కెస్తవము బహుళ వ్యాప్తి 
నందెను. మంగమ్మ మహమ్మదీయులను ఆదరించుటయే కాక వారి 
మసీదులకు విరివిగా దానధర్మములు చేసినట్టు శాననాథధారమువలన 


10% 


వ్యక్త మగుచున్నది. ఆమె సర్వవర్ష ములవారి ధర్మములను నంరక్షించు 
మమండేను, 


రాజికుటుంబముఒలో ఆ నాళ్ళలో నహగమనము (వబలావా 
రమ గా ఉండెను. తంజొవూరి విియరాఘవరాయల మరణవా రను 
విని రాచనగరున ఉన్న మహిళ లెల్టరు చితియందు దూకిరి. మధుర 
నేలిన తిరుమలనొాయకుని మరణానంతరము అంతఃపురాంగనలు 
ఇన్నూరుమంది అతనితో సహగమన మాచరించిరి. అటులనే రామనాథ 
పురము నేలు తిరుమల సేతుపతి విగతజీవుడైన పిమ్మట అతని నలుబది 
యేడుగురు భార్యలును చితి నెక్కిరి. అట్టియమెొడ ఒక్క మంగమ్మయే 
యీ ఆచారము నతి్క్మికమ్‌ంచెను. ఆమె సహగమనమును రూస్పమాప 
దలచెనేమో ! కాని దీనిని స్పష్టము చేయు అధారములు లేవు. -ఈ 
అచారము సామాన్య (ప్రజలలో కూడ (పఒలియున్నట్టు తెలియవచ్చు 
చున్నది. కావున రాజులవరకే తదాచారము పరిమితమై యుండె 
ననుట పొసగదు. బహుకళ్ళత గహణమున్కు వేశ్యాంగనా గమన 
మును (శ్రీల భాగ్యశాలుర లక్షణములుగా ఉన్నట్టును విదిత మగు 
చున్నది. 


నాయకరాజులనాటి రాజకీయ, సాంఘిక, మతవిషయములను 
తెలిసికొనుటకు జెనూయిట్‌ పొదిరీలు |వాసిన లేఖలు మిక్కిలిగా 
తోడ్పడుచున్నవి. వారు క్రీ, శ. 1592 లో మధురలో క్రైస్తవమత 
వ్యాపనోగేశముతో ఒక మిషనును స్థాపించిరి. దానికే మధుర 
మిషను అని పేరు. ఐకోపాలోని అధికారులకు మధుర తంజావురాది 
రాజ్యములందలి మత విషయములను తెలియజేయు తలంపుతో పొది 
రీలు లేఖలు [వాసినను, వాటిలో నాటి రాజకీయ సాంఘిక పరిస్థితులు 
కూడ పెర్కొనబడుటచే 17వ శతాబ్దపు దక్షిణావథ సాంఘిక 


108 


చర్మితసు తెలిసికొనుటకు వీలగుచున్నది. (ఫెంచి భాషలో ఉన్న 
యీ లేఖలను ఆంగృములోని కనువదించిన శ్రీ ఆర్‌. సత్యనాథ య్యరు 
(పశంసనీయులు. 


ఆ దినములలో పోర్పుగీసువారి యెడల (వజలు ద్వేషభావము 
వహించియుండిరి. వారిని తెలుగువారు బుడత కీచులనియు తమిళులు 
పరంగివా రనియు వ్యవహరించుచుండిరి. బుడతకీచులు నిమ్నజాతుల 
వారితో కలసిమెలసి సంచరించు చుండిరి. మద్యమాంసములను 
సేవించు చుండిరి. వారి (పవర్తనము మిక్కిలి అనభ్యముగా కనబడె 
నట. అందువలననే వారి గిరిసంవదలుగాన్కి ధైర్య స్థెర్యములుగాని 
నాటి పవజను ఆకర్షింపలేకపోయెను. పైపెచ్చు వారు తాక్తిక 
విషయములను బోధించుటకు అనర్లు లనియు |వజలు భావించిరి, 
బుడతకీచులమీది ద్వేషభావముచేత  (వజిలకు జెనూయిట్‌ పాదిరి 
లన్నను ఆదరభావము కలుగలేదు. కాగా పాదిరీల కృష్‌ చాలకాలము 
వరకు ఫలింపలేదు. రాబర్ట్‌ డి నొబిలి అను పొదిరీ రాకతో మధుర 
మిషను చరిత్రలో నూతనాధ్యాయము [పారంభ మయ్యెను. అతని 
కృషి ఫలితముగా పలువురు (వాహ్మణులు కూడ క్రైస్తవ మతమును 
స్వీకరించిరిః 

1610 లో రాబర్స్‌ డి నొబిలి [వాసిన ఒక లేఖ నుండి మధుర 
లోని విద్యావ్యవస్థకు సంబంధించిన యీ (కింది విషయములు తెలియు 
చున్నవి. 

మధురలో పదివేలమందికి సెబడి విద్యార్థు లుండిరి. ఒక్కొక్క 
తరగతిలోను ఇన్నూరు మున్నూరు మంది చదువుచుండిరి. విద్యార్థు 
లందరు (బాహ్మాణులు. ఉన్నత విద్యాభ్యాస మొనర్చు అర్హత వారికే 
పరిమితము. విద్యార్థులదృషప్పి యితర విషయములందు లగ్నము 


109 


కాకుండుటకై వారి అన్నపానాదులకుగాను విజయనగ రాధీశ్వరులును, 
మధురనాయక రాజులును విరివిగా ధర్మకార రము లొనర్చిరి. ఆ ధర్మ 
కారర్థములవలన లభించు ఆదాయము విద్యార్థుల తిండితీర్థములకును, 
అధ్యాపకుల జీత బత్తెములకును సరిపోవుచుండెడిది. ఉన్నత విద్యలో 
పలుభాగములు కలవు. వాటిలో తొలుతటిది తత్త (శాస్త్రము. దానికి 
చింతామణి అనిపేరు. అది ఐదేండ్ల చదువు. ఇంకను వేడాంతము 
మరికొన్ని భాగములు కూడ కలవు. మధురలో పలు కళాశాల లుండె 
ననియ్కు వేదాంతశాస్త్రము ననేకులు అభ్యసించుచుండిరనియు, 
ఉన్నత విద్యాభ్యాసము సంపృతమునందే జరుగుచుండెనని యు 
మరియొక పాదిరీ [వాసిన లేఖనుండి తెలియవచ్చుచున్నది. 

ఉన్నత విద్యాభ్యాసము (బాహ్మణులకే పరిమిత మైయుండినను, 
అ నాళ్ళలో (వాహ్మణేతరులలోను నంస్కృత పండీతు లున్నట్లు పాది 
రీల లేఖలనుండి స్పష్ట మగుచున్నది. మతవిషయిక చర్చలో ఒక 
కమ్మరి పాల్గొనెనట. సరయ డొకడు (పంచముడు నంస్కృత 
విద్వాంనుడై యుండెనట. ఒక మహిళ సంస్కృతములో అనాయాన 
ముగ సంభాషించు చుండెనట, అమెకు సుపసిద్ధ సంస్కృత కవుల 
శోకములు జిహ్వాగములై యుండెనట ! 

1609 లో శాబర్ట్‌ డి నొవిలి వాసిన ఒక లేఖలో నాటి విద్యా 
వ్యవస్థకు సంబంధించిన మరికొన్ని విషయములు పేర్కొనబడినవి. 

(శుతి స్మృతులను [వాయుట దోషముగా గణింపబడుచుండెను. 
వాటిని కంఠతః నేర్చుచుండిరి. అందులకు పది పం[డెండు సంవత్స 


కరములు పట్టుచుండెను. ఒకవేళ ఎవరైనను వాటిని వాయదలచిన, 
ఆ [వాయుట అతి రహస్యముగా జరుగవలెను. లేకున్నచో [వాసిన 


ఆౌనిని శిక్షించుచుండిరి, 
110 


పొదిరీల లేఖలలో మధురయందలి (పజొజీవనమునకు సంబం 
ధించిన పెక్కువిషయములు కూడ ఉదాహృతము లగుట గమనింప 
దగినది. 


అ దినములలో శ|తువుఅ చేజిక్కుట అవమానకరమని మాన 
భనులగు (పజలు భావించుచుండిరి. ముఖ్యముగా [గామములందలి 
(పజలు శ్య్తువుల బారినుండి జయటవడుటకు బలవన్మర అమునకు 
కూడ సంసిద్దు లగుచుండిరి. కొందరు తొలుత తమ నతీసుతులను 
సంహరించి పిదవ తమ్ము తాము చంవుకొనుచుండిరి. మరికొందరు 
తాము నివసించు గృహములకే నిప్పుపెట్టుకొని దుర్మరణము చెందు 
చుండిరి. ఆందులకు కారణము విజయగర్వమున వైరివీరు లొనర్చు 
"పై శాచిక కృత్యములే అనదగును. 

యుద్ద సమయములలో నాట్మిపజిలు భయ్యభాంతులై సంచరించి 
శట్టు తెలియవచ్చుచున్నను ఆనాటి క్షత్రియులు మాత్రము మొక్క 
వోని ధైర్యసాహనములతో సంచరించుచుండిరి. వారు ఖణ్గములన్సు 
జర్లెములను ఉపయోగించుచుండిరి. ధనుస్సు, తుపాకి మొదలగువాటిని 
వారు విసర్జించిరి. పగరకు వెన్నిచ్చి పరుగిడుట నీచమని వారు 
తలచిరి. రణరంగమున గెలుపో చావో అంతేకాని శ్మతువుల చేబిక్కి 
జీవించుటకు వారెన్నడును (ప్రయత్నించి యుండలేదు. ఆట్టి జీవనము 
కంట మరణమే (శ్రేయస్కరమని వారి విశ్వానము. 

(విట్టో అను పాొదిరి 1688 వ సంవత్సరమున (వాసిన ఒక 
అేఖలో అభిజాత్యసంపన్నుడగు హిందువు రాజావలె నివసించునని 
'పేర్కొనెను. అతడు మాంసమును ముట్టడు. మద్యమును ముట్టడు. 
మద్యపానము చేయువారిని ఆదరభావమున చూడడు. టతిదినము 
వేకువజామున స్నానము చేయును. పాదిరీల లేఖలనుండి అనాటి 
“స్రీలకు సంబంధించిన కొన్ని విషయములు కూడ తెలియుచున్నది. 


111 


సబ్బిళము ఉత్తమ ధర్మముగా భావింపబడుచుండెను. కాని 
ఆనాటి సంఘమునందు - ముఖ్యముగ రాజులు ఉన్నతోద్యోగులు, 
ధనికులు మున్నగువారిలో ఎ సౌశిల్యము కొంచెము త గుముఖము 
పట్టెనని నుడువవలసియున్నది. బహు భార్యాత్యమ్ము వేశ్యాగమనము 
ఆనాటి వారికి పరిపొటిగా ఉండెను. అంతఃపురములందు రాజులు 
పలువురు స్త్రీల నుంచుకొనుచుండిరి. సామాన్యులకు కూడ ఉంపుడు 
గత్తె లుండిరట. సామాన్య స్త్రీలు రంగుబీరలు ధరించుచుండిరి 

అంతఃపురాంగనలే కాక సామాన్య స్త్రీలు కూడ సహగమనము 
వాచరించుచున్నట్లు విదిత మగుచున్నది. జెనూయిట్‌ పొదిరీల లేఖలలో 
ఒకదానిలో ఈ [కింది ఉదంతము ఉదాహరింపబడినది. 

భర్త విగతజీవుడయిన పిదప అతని భార్య సహగమనము. 
నాచరించుటకు యత్నించెను. అప్పు డామె చూలాలు! గర్భమునందలి' 
శిశువును సంరక్షించు తలపుతో ఆమె బంధువు లామెను సహగమ 
నము నాచరింపవలదని శతవిధముల కోరిరి. కాని వారి మాటల 
నామె పెడచెవిని పెఖైను. తుదకు ఊరి పెద్ద కూడ ఆమెను ప్రమ 
పించి సహగమనము వలదని నుడివెను. ఆమెను పోషించు 
భారమును కూడ అతడు తనె వేసికొనెను. అయినను లాభము 
హుళక్కియే అయ్యెను. ఆ యిల్లాలు నహగమనము నాచరించెను. 

జెనూయిట్‌ పొదిరీల లేఖలను పరిశీలించినచో ఆనాళ్ళలో 
మతమునకు [ప్రాధాన్యము కలదనియు, రాజులే కాక |పజలు కూడ 
తమతమ మతనం[పదాయములను గౌరవించు చుండిరనియు విదిత 
మగుచున్నది. హెందవాచార వ్యవహారములను పరిహసించుపట్టులు 
కూడ వారి లేఖలలో లేకపోలేదు. 

ఉపనంహారమును నాయకరాజుల కాలములో మధురరాజ్యము. 
శర్వవిధముల అభివృద్ధికి వచ్చె నని నుడువుటయే  నమంజసము. 


112 


ఏలయన మధురనాయకరాజులకు పూర్వము పాండ్యమండలములో 
శాంతిభ[దత లున్నట్లున్కు వ్యవసాయ సదుపాయము లున్నట్టును 
తెలియవచ్చుటలేదు. దుర్హములు, గుడుల్కు గోపురములు మున్నగునతి 
శిథిలములై ఊండెసు, వాటిని వునరుద్ధరించుబయే కాక నాయక 
రాజులు పొండ్యమండలమును నన్యశ్యామలముగాన్సు నుందరా 
రామముగాన్కు కమనీయ కళాఖండముగాను తీర్చిదిద్దిరి దక్షిణా 
పథమున కానవచ్చుచున్న సత్రములు చావఢడులు ఆలయములు 
ననేకములు నాయకరాజుల కాలమున వెలసియుండుట పేర్కొనదగిన 
విషయము. సహజముగా దయార్దంహృదయుల్కు డైవభక్తులు నైన 
ఈ నాయక రాజాలకాలములో |పజలు కొన్ని కారణములవలన. బాధా 
వహులైననుు వారి దొరతనములో కొన్ని లోవములున్నను, మొత్తము 
మీద నాటి [వజొజీవనము సౌఖ్యవదముగా సాగినట్టు చెప్పవచ్చును. 


118 





నాయకరాజుల కాలపు 
తెలుగు, తమిళ సాహిత్వములు 


తంజాపురాంధ వాజ్మయముతో పోల్చి చూచిన, మధురలో 
తెలుగుసాహిత్యము అంతగా అభివృద్ధి చెందలేదనుట స్పష్టము. శిల్ప 
చితలేఖనాది లలితకళలను పోషించిన ఆ తెలుగుదొరల చూపు 
ఎందుకో తెలుగు సాహిత్యము పై అంతగా _పసరించలేదు. అయినను 
అనాళ్ళులో వెలుగు చూచిన తెలుగు రచనలలో విశిష్టత లేకపోలేదు. 


విశ్వనాథనాయకుని స్థానాపతి (వాసిన రాయవాచకము 
మధురావురాం[ధ సాహిత్యమునకు శ్రీకారము చుట్టినది. వ్యావహారిక 
భాషలో సంతరించబడిన యీ వచన రచన చారిత్రకముగా విలువ 
కలది. రాయవాచకము తెలుగు వచన రచనకు నాంది పలికె ననుట 
పొల్లుమాట కానేరదు. 


సత్యభామా సాంత్వన కృతికర్త అయిన లింగనమఖి శ్రీ 
కామేశ్వరకవి తిరువలనాయకుని కాలములో వర్ధిల్లిన (వముఖ కవి. 
ఇది తరువాతి సాంత్వన రచనలకు మార్గదర్శకమయ ననవచ్చును. 
ఇది నాలుగాశ్యాసముల శృంగార కావ్యము. శ్రీ కామేశ్వరకవి ధేను 
మావోత్మ్యమను వచన రచన కూడ చేసెను. 


ల 7 


114 


ముద్దళగిరి కూడ తెలుగు భాషాపోషకుడు. అతడు శ్రీ కామేశ్వర 
కవిని ఆదరించినాడు. (వసిద్భ లాక్షణికుడు బహు[గంథకర్తయు నైన 
గణపవరపు వేంకటకవిని కూడ ఆదరించినాడు. [వబంధరాజ వేంక 
"పీశ్వుర విజయవిలాసము, విద్యావతీ దండకము మున్నగునవి అతని 
రచనలు. వికటకవి గోపాలరాయకవి మధురమంగా పుంశ్ళలీ లీలా 
విలాస మను వచన రచన కావించెను, 


మధురనేలిన తెలుగురాజులలో కృవికర్తగాా కృతిభర్తగా కీర్తి 
చెందినవాడు విజయరంగ చొక్కనాథనాయకుడు. శ్రీరంగ మాహా 
త్మ్యము (10 అధ్యాయములు), మాఘమాహాత్మ్యము (15 అధార్థియ 
ములు) అను వచన కావ్యములు అతని రచనలు. |పొఢ గంఫీరమైన 
శెలిలో సాగిన యీ రెండు రచనలు నేటికిని అమ్ముదితములై ఉండుట 
దురదృష్టము, 


సముఖము వేంకట కృష్ణష్పనాయకుడుు శేషము వేంకటపత్సి 
కుందు ి వేంకటాచలకవి, వెలగపూడి కృష్ణయా మాత్యుడు. వెలిదండ్ల 
అళఘరికవి మున్నగు విద్వత్క్మవులను ఆదరించి, విజయరంగ చొక్క 
నాథుడు తన భాషాభఖిమానమును (పకటించుకొనెను. 

వేంకటకృష్ణప్పనాయకుడు జైమిని భారతము, అహల్యా 
నం[కందనము మొదలైన గద్య వద్య కృతులకు కర్త. శేషము వేంకట 
పతి వెలయించిన శశాంకవిజయము రనహృడయుఒను బహుధా 
ఆకర్షించిన అయిదాశ్వానముల శృంగార కావ్యము. ఇది వంగల 
సీనయ్యకు అంకిళ మీయబడినది. నంగీత సాహిత్యములలో [ప్రముఖు 
డైన సీనయ్య నరసగద్య పద్య రచనాభోజుడు! అతడు _పసిద్ధ పద 
కర్త. చతుర్విధ కబితాలోలుడైన కుందుర్తి వేంకబాచలకవి సంత 
రించిన కృతులు చాల కలవు, వాటిలో యక్షగానములు కూడ కలవు 


115 


వెలగపూడి కృష్ణయామాత్యుడు, శ్యామరాయక వి మున్నగువారు గద్య 
పద్య కావ్యములు రచించి తెలుగు సాహిత్యమును పరిప్పష్టము చేసిరి. 

మధురనాయకరాజాల కాలములో వెలుగు చూచిన తెలుగు 
కృతులు రాశిలో తక్కువే అయినను వాసిలో గొప్పవి. వచన వాజ్మ 
యము రూవరేఖలు సంతరించుకొన్న కాల మది. వద్యకృశు లైన 
[పముఖ రచనలకు వచనానువాదములు వెలసిన కాల మది. వ్యావహో 
రిక భాష శిష్షుల రచనలలో |వవేశించిన కాల మది. సాంత్వన రచ 
నలు యక్షగానములు వాడుకలోకి నచ్చిన కాల మది, 

ఇంతవరకు నాయకరాజుల కాలపు తెలుగుసాహిత్యపు తీరు 
తెన్నులను దిజ్మాతముగ పరిశీలించినాము. ఇక ఆ కాలపు తమిళ 
సాహిత్యమును దర్శింతము. 

తమిళనాడులో [వభుక సాగించినన్కు మధురనాయక రాజులు 
తమిళభాషా సాహిత్యములను ఆదరించవలసినంతగా ఆదరించ 
లేదనుట సత్య సన్నిహితము. అతివీరరామ పాండ్యన్‌, కుమర 
గురుపర్స్క్‌ పిళ్లెపెరుమాళ్‌ అయ్యంగార్‌, సుపదీప కవిరాయర్‌, 
ఉఊమరు పండితుడు, తాయుమానవర్‌, (త్రికూటరాశప్పు కవిరాయర్‌ 
(పభ్ళతులు ఆ నాళ భో వర్ధిల్లిన కొందరు తమళ కవులు. 

కుమరగురువర్‌ తిరు మలనాయకుని కాలములో వర్ధిల్లిన [వసిద్ధ 
కవి. ఆయన రచించిన మీనాక్షియమ్మె పిశ్లి త్రమిళ్‌ ఆను కావ్యము 


యు 


శిరుమలనాయకుని సమక్షమున ఆవిష్మృత మయ్యెను. “మీనాక్షి 
యమ్మన్‌ కురం కావ్యాంతమున ఆయన తిరుమలనాయకుని ఇటుల 
(పశంసించెను. 

“సీర్‌వాళి, తెన్‌మదురై నిన్మలర్‌ ఆరుళ్‌వాళ్సి కార్‌వాళ్సి 
అంగయర్‌కణ్‌ కన్ని క్రిరుమరుళ్‌వాళ్సి సీర్‌వాళ్సి కూడల్‌ నగర్‌ 


116 


శ్రిరుమలై భూపతివాళి, పేర్‌ వాళ్ళి అవన్‌చెల్వం పెరితూళి వాళియవే.?” 


తిరుమలనాయకుని కోరికను పురస్కరించుకొని ఆయన తమిళ 
వేదమని కేరుపెంవులు గడించిన తిరుక్కురలళ్‌ లోని నీతులను వివరిం 
చుచు నీతినెరి విళక్కం ఆను'లఘురచన కూడ చేసెను. 


తిరు మలనాయకుని కాలములోని వాడగు నువదీప కవిరాయర్‌' 
తిరుమలైనాయక్కర్‌ కాదల్‌ అను కావ్యము (వాసి దానిని తిరుమల 
నాయకుని నభాభవనమున చదువగా, కావ్యగత సౌందర్యమును 
తెలిసికొనలేని రాజు “అరవం అధ్వాన్నం” అని వరిహసించెనట! అటు 
పిమ్మట కవి కూళప్పనాయక్కన్‌ కాదల్‌ అని కావ్యమును మార్చి 
దానిని కూళ వృనాయకుడను ఒక సామంకరాజానకు సమర్పించి అతని 
వలన బహుమతు= పొందెను. అప్పటికిని కోపము చల్లారని ఆ కవి 
తన వేరొక రచనలో “తొన్టి వడుగన్‌” (బొజ్జకల తెలుగువాడు అని 
తిరుమలనాయకుని "పేరు చెప్పక అతనిని పరిహసించెను. తిరుమల: 
నాయకునికి బొజ్జ కలదు. ఈ న్యుపదీవ కవిరాయర్‌ వీరమామునివర్‌ 


అను నామాంతరముకల బెస్బి పొదిరీకి తమిళము నేర్పిన గురువని 
చెప్పుదురు. 


ఒక తమిళ కవిని ఆదరించి ఆయనకు భూదానము చేసిన 
ఘనత విజయరంగ చొక్కనాథ నాయనిం వారికి చెందుచున్నది. 
తిరుక్కు[టాల క్కురవంజి అను రచన చేసిన త్రికూట రాశప్ప కవి 
రాయర్‌ విజయరంగ చొక్కనాథుని ఆదరమును చూరగొనుటయేకాక 
కుటాలం ప్రాంతమున కొంత భూమిని కూడ సంపొదింపగలిగా 
ననియు ఒక శాననమువలన తెలియుచున్నది. ఈ కురవంజి గానానూ 
కూలమైన రచన అని వేరుగా చెప్ప నవసరము లేదు, 


117 


అనుబంధము 


| మధువనేలిన నాయక రాజులకు సంబంధించిన చారిత్రక లేఖన 
ములు తెలుగు, తమిళములందు చాల కలవు. వీటిలో “మదురై త్తల 
వరలారు? అను తమిళ లేఖనము ముఖ్యమయినది. దీనిలో మధురను 
పాలించిన రాజులెల్లరు పేర్కొనబడిరి, ఎప్పుడు వారు రాజ్యమునకు 
వచ్చికో, ఎంతకాలము వారు పాలించిర్కో వారు చేసిన దానధ ర్మము 
లెట్టివో..మున్నగు విషయములు కూడ ఊదాహారింవబడినవి. కాని 
ఆధునిక చరిత్రకారుల పరిశోధనల వలన బయల్పడిన అంశ ములను. 
పురస్కరించుకొని చూచిన ఈ లేఖనములో పేరొనబడిన తేదీలు 
కొన్ని సరి కావని నుశువవలసియున్నది. అయినను కాలనిర్ణయము 
చేయు నవసరమున ఈ లేఖనములవలన కొంతయైన లాభము కలుగు 
ననుట సమంజనము ! 


తొలుదొలుత మదురై త్రలవరలారును పరిష్కరించినవారు కీ, శే. 
ము. రాఘవయ్యంగారు. వీరు భాషా కవిశేఖర బిరుదాంకితులు. 
తమిళమున గొప్ప పండితులు; విమర్శకులును, వారే దీనిని 
"సెందమిళ్‌ అను షృశ్రికలో (ప్రచురించిరి మదురై త్తలవరలారులో 
.మధురనాయక రాజులను గూర్చి పేర్కొనబడిన అంశములను మ్మాతము 
1పస్తుతము యథాతథముగా ఉదాహరించుచున్నాను. | 


“శోకాబ్దం 1481 మీద చెల్లు రాది సంవత్సరం మార్గళి నెల 
“రాయలవారి ఊత్తరువు ననుసరించి కోట్యం నాగమనాయకుని కుమా 
తుడు విశ్వనాథ నాయనయ్య మధురకు వచ్చి రౌద్రి సంవత్సరం 


118 


మార్గళినెల మొదలు అంగీరస సంవత్సరం వైగాసి నెల వరకూ 
12 నం॥లు రాజ్యం చేసి అస్తమించిరి. పిమ్మట ఆంగీరన సం॥ ఆణినెల 
మొదలు వృషగిసంవత్సరం వైగాసి నెల వరకు 9 నం॥లు విశ్వనాథ 
నాయనయ్య కుమారుడు కృష్ణప్ప నాయనయ్య రాజ్యం పాలించి అస్త 
మించిరి. వృష సం॥ అణినెల మొదలు మన్మథ సంవత్సరం వైగాసి, 
నెలవరకు 14 సం॥లు కృష్ణప్ప నాయనయ్య కుమారుడు వీరప్ప 
నాయనయ్య రాజ్యం చేసి స్వర్గస్థు లయిరి, పిమ్మట మన్మధ సంగ 
మొదలు శుభకృ్ళతు సంవత్సరం అఆణినెల వరకు 7 సం॥లు వీరప్ప 
నాయనయ్య కుమారుడు కుమారకృష్ణప్ప నాయనయ్య రాజ్యంపాలించి 
అస్తమించిరి, శుభకృతు సం॥ సపెరట్టాసినెల మొదలు ప్లవంగ 
సంవత్సరం మాసినెల ₹ సం॥లు కుమార కృష్ణప్పనాయనయ్య 
తమ్ముడు విశ్వస్ప నాయనయ్య రాజ్యం చేసి స్వర్గం అలంకరించిరి. 
ఆయన తమ్ముడు కుమార రంగప్ప నాయనయ్య పట్టానికి వచ్చి నాటికి, 
(నదీ) తీరముననున్న సంధ్యామండపములో ఎనిమిదవ రోజున అస్త 
మించిరి. పిమ్మట విశ్వప్ప నాయనయ్య కుమారుడు ముద్దుకృష్ణప్ప 
నాయనయ్యయూూ ఆయన కుమారుడు ముద్దువిరప్ప నాయనయ్యయూ 
పట్టం కట్టుకొని ప్పవంగ సం॥ పంగుణీనెల మొదలు దుందుభి నం॥ 
కార్తికమాసం వరకు 15 సం॥లు రాజ్య చేసి స్వర్గస్థులయిరి. దుందుఖి 
సం॥ మార్షళినెల 7 వ తేదీ ముద్దువీరప్ప నాయనయ్య వారి తమ్ముడు 
ముద్దుతిరమలనాయనయ్యవారు పట్టం గట్టుకొని శ్రీ మీనాక్షీ సుందరే. 
శ్వరుల కటాక్షానికి పాత్రులై, స్వామివారికి అనేక అభరణాలు 
చేయించియిచ్చి, పుదు (కొత) మండ వం, తెప్పకుళ ములు కట్టించియు 
స్వామిసన్నిధిలో బంగారుపూత వేసిన సింహాసనము, దంతంతో చేయ. 
బడిన చవుకమును, రత్నసింహాసనమును చేయించి యిచ్చి, ఏడు 
గుళ్ళకు అనేకంగా సత్కార్యాలు చేసి నిత్యవూజకుగాను నలభై నాలుగు 


119 


వేల పణములు (ఆదాయం లభించు సీమను ఇచ్చి గుడికి సంబంధించిన 
పరిజనులకు అన్నపొనాదికములకుగాను సర్వమాన్య అ(గహారములు 
యిచ్చి తమ సొంతంలో గృహనిర్మాణమున్ను చేసి, ఉత్సవాదులను 
వైభవంగా జరిపించి స్వామి అళగర్‌ వారకి చిత్తిరై ఉత్సవానికి చప్ప 
రము కట్టించి స్థలము లన్నిటిని మిగుల (పబలంగా చేస్తి “స్వామి దర్శ 
నానికి వస్తే స్వామికి పాదకానుక అభిషేక నైవేద్యాలకు వెయ్యి వణ 
ములు యిచ్చేది; మాడివీధిలో వేంచేసియున్నప్పుడు స్వామివారికి 
వెయ్యిపణములు యిచ్చేదిఫి ఈ విధంగా డుందభి సం॥ మాసినెల 
7 వ శేది మొదలు విళంబి సం॥ మాసినెల 4 వ తేదీవరకు 86 సం॥లు 
రాజ్యం పాలించి విళంబి సం॥ మాసి నెల 4 వ తేదీ మంగళవారం 
రాతి దైవికం చెందిరి. విళంబి నం॥ పంగుణీనెల మొదలు వికారి సం॥ 
వైగాసినెల వరకు శ నం॥లు ఆయన కుమారుడు ముద్దుఏరప్ప నాయ 
నయ్య రాజ్యం పొలించిరి. వికారి నం॥ ఆణ్‌నెల మొదలు దుందుభి 
నం॥ ఆణినెల వరకు 24 నం॥లు ముద్దుఏరప్ప నాయనయ్యవారి 
కుమారుడు చొక్కనాధనాయనయ్య రాజ్యం చేసి ఆణినెల 4 వ తేద్రీ 
న్వర్గస్థు లయిరి, ఆయన కుమారుడు రంగకృష్ణ ముద్దువీరస్ప నాయ 
నయ్య రుధిరోద్గారి సం॥ ఐప్పసినెల 17 వ తేదీ మొదలు [వమోదూక 
నం॥ వరకు 7 నం॥లు రాజ్యం చేసి న్వర్గన్ధులయిరి. పిమ్మట ఆయన 
కుమారుడు విజయరంగ ముద్వచొక్కనాథ నాయనయ్య పసివిడ్డగా 
ఉన్నందువల్ల ఆయన అవ్వయైన మంగమ్మగా రా బిడ్డను ఒడిలో 
కూర్చుండ బెట్టుకొని కొద్దిరోజులు రాజ్యం పొలించినారు. అప్పుడు చాలా 
అ్మృగహార్మపతిష్టలు సత్రములు శాలలు నిర్మించి తిరుమలనాయనయ్య 
వారి రోజులలో జరిగిన ఒప్పంద౦ [(వకారం దేవాలయ విషయములను 
జరిపించుతూ నచ్చిరి మంగమ్మగారు న్వర్గ స్థులయిన పిమ్మట విజయ 
రంగ ముద్దుచొక్కనాథ నాయనయ్య రాజ్యం పాలించుతూ పూర్వం 
120 


తిరు ములనాయనయ్యవారి రోజులలో జరిగిన విధంగా జరిపించుతూ 
వచ్చిరి. ఆ విధముగా జరిగే రోజుల్లో ఒకనాడు నగరశోధనకుగాను . 
ఒంటరిగా గుడికి వచ్చి చూచిన సందర్భమున గుడిలో పూజు దీవధూప 
నైవేద్యాలు పూజ్యంగా జరిగిన వైనం చూచి వారు అంతఃపురం పోయి 
చేరిరి. మరునాటి ఉదయం గుడికి సంబంధించిన పరిజను లందరినీ 
రప్పించి మనం గుడికిగాను సర్వసొమాన్యముగా నల ఖైనాలుగువేల 
పణముల సీమను విడిచిపుచ్చగా ఈవిధంగా దైవకార్యంలో లోపం 
ఎందుకువచ్చింది అని చాలాకోపం చేనుకొని పరిజనముల యధీనంలో 
వున్న (గామాలను సర్కారులో చేర్చి వారి (గామాలలో వుంచజడిన 
భూమీవట్టాలను ఫీనుకొని పరికారించివేసి విడుగుళ ) పూజకు నలభైనాళ్లు 
వేల పణములున్నూ, అంతఃపురం బొక గనంలోనుంచి నిత్యపూజనుు 
(పత్యేక పూజలు అలంకార విశేషము, ఉత్సవాదులన్సు అళగర్‌ స్వామి 
వారి వైతోత్సవమును (చితి) విమర్శగా జరిపించుచు పరిజనములకు 
గుడికి పూర్వం తిరు మలనాయనయ్యవార రోజులలో నడిచిన విధంగా 
నిర్వాహక (గావము (భటవృత్తి మాన్యము) అర్చన్మాగామములను 
సర ఏమౌాన్యంగా విడిచివేసి బహువిమర్శగా నడుపుతూ వచ్చిరి. వారు 
40 సం॥లు రాజ్యం పొలింప విరోధికృతు నం॥ నూసినెల శివరాత్రి 
రోజున దైవికం చెందిరి. విరోధిక్సళు నం॥ మాసినెల మొదలు సిద్ధార్థ 
నం॥ వైగాసినెలవరకు 9 సం॥ములు విజయరంగ చొక్కనాథ నాయ 
నయ్య భార్య మీనాక్షమ్మ పట్టంగట్టుకొని సోదరుడైన వెంకట 
"పెరుమాళ్‌ నాయకుని సహాయంతో రాజ్యం చేసిరి.” 


121 


ముఖ్యనామ నూచిక 


అచ్చయ్య 87, 88 
అచ్యుత దేవరాయలు 
5-7, 18, 18, 82 
అచ్యుత రఘునాథమ్మ ₹8 
అయ్యప్ప 41 
ఆయ్యపేం[దుడ్కు దామెర 62 
అరశుమాల 65, 66 
అరియనాథ మొదలి 11, 17, 28, 
27, 28, 40, 102 
అల్లా ఉద్దీను 1 
అళియ రామరాయలు 16, $82 
ఆదిల్‌ షా 51 
ఏకోజి 60, 62, 65, 74 
జొరంగబీబు 75 
కంపరాయలు 2 
కఠాొవతి 58 
కనూరి రంగయ్య 90, 108 
కామేశ్యరకవిి లింగనమఖి 44 
కిళవన్‌ సేతుపతి 64-66, 74 
82-584, 86, 91 
కేశ వప్పృనాయడ్డు బినపాకము 
102 
కుమారయ్య 65, 660, 79 
కుమార'పిల్ల 74 
కేతయ్య 45 
గంగాదేవి 2 


గోవిందయ్య 98 
చంచాసొహెబు 96-99 
బిక్కదేవరాయలు 62, 6క్కి 79, 
రి2 85 
చిన కేశ వహప్పృనాయడు లి 
చెంగమలదాసు 61, 74 
చెన్నప్పనాయడు 41 
చెవ్వపష్పనాయకుడు 58 
చొక్కనాథ నాయకుడు 51, 58- 
64-68, 78, 86, 104 
జగ్గ రాజొ, గొబ్బూరి 83 84 
జుల్‌ ఫీర్జాను 79 
తాండదేవుడు 91 
తిరుమల నాయకుడు 84, 88-46, 
50, 58, 64, 80, 86, 
103, 105, 108 
తిరుమలరాజొ 88 
తిరుమల సేతువతి 56, 108 
తుంబుబ్బి నాయకుడు క్కి 24 
దేవరాజ ఉడయరు 62 
దోస్త్‌ ఆలీ 95 
నంజరాజా 89, 40 
నరసప్పయ్య 81, 88, 87 
నాగమనొాయడు శి-5, 17, 102 
కెద కేశ వప్పనాయడు 29 
బంగారు తిరుమల నాయకుడు 
94-98 


122 


బాలోబిపంతు 82 
బెర్‌[టాండ్‌ 55 
భవానీ శంకరదేవుడు 91, 92 
మంగమ్మ 72, 78. 786, 79-88, 
108, 105, 106 
మలిక్‌ కాఫర్‌ 1,2 
మీనాక్షి 88, 94-100 
ముద్ద మ్మ 86 
ముద్దళగిరి 59, 60, 66 
ముద్దుకృష్ణ ప్ప నాయకుడు 
29, 80, 81 
ముద్దులింగ నాయకుడు 64 
ముద్దు వీరప్ప నాయకుడు 388, 84 
మూడవ ముద్దువీరప్ప నాయకుడు 
63, 72-76 
మొదటి కృష్ణప్ప నాయకుడు 
6, 18, 18, 22, 26 
మొదటి ముద్దువీరప్స నాయకుడు 
1 
యాచమ నాయకుడు 88, 41 
రంగన్న నాయడు 40 
రఘునాథ రాయలు 84 
రఘునాథ సేతుపతి 42, 65 
రవి వర్మ 80, 81 
రాజనూర్య సేతుపతి 65 
రాజా ఉడయరు 84, 85, 89 
రాజేందచోభుడు 1 
“రాబర్డ్‌ డీ నొవీలీ 80, 110 


రామప్పయ్య 89, 40 
రామభ్యదప్ప నాయకుడు (7 
రామరాయలు శికి, 40 
రాయనం వెంకన్న 60, 61 
రావణయ్య 0౮8 
రున్గుంఖాను 64 
రెండవ ముద్దువీరప్ప నాయకుడు 
50-52 
లింగమనాయకుడు, తుపాకుల 72 
లింగమ నాయకుడు, దళవాయి 
రిల్సి, 54 
వికటకవి గోపొలరాయ కవి 87 
విజయకుమారుడు 94, 96 
విజయగోపొల నాయకుడు 25 
విజయరంగ చొక్కనాథ 
నాయకుడు 88, 90-09, 
103 
విజయరంగ ముద్దు చొక్కనాథ 
నాయకుడు 76 
విజయరాఘవ నాయకుడు 54, 
57-59, 72 
విద్యారణ్యస్వామి ల్లీ 
విశ్వనాథ నాయకుడు 4-7, 
11-19, 22, 28, 58, 
101, 108, 105 
వేంకట కృష్ణయ్య 90, 108 
వేంకట కృష్ణ పృసాయకుడు, 
సముఖము 97, 65, 74 


128 


వేంకటవతిరాయలు 82 నివాజి 6కి 


అంక వ నారా రాల మ కృష్ణదేవరాయలు 9, 5, 65 


94, 95 

వేంకటాచార్యులు 95, 107 12, 58 
శహోజి 81, 82 శ్రీ రంగరాజు 88, 41, 62 
శాంతాజి 68 నదాశివరాయలు 18, 82 
శివరామయ్య 40 నఫ్‌దర్‌ ఆలీ 95 


ఆమాట యాజకారాాలానోనిలెన్‌. 


కొన్ని ఉపయుక్త [గంథములు 
తెలుగు 
దక్షిణదేశీయాం[ధ వాజ్మయము (1960) ౬ శ్రీ నిడుదవోలు 


వేంకటరావు. 
వ్యానమంజూష (1960) ప చల్లా రాధాకృష్ణశర్మ 
తమిళము 
మదురై నాయక్కర్‌ వరలాయి (1960) వ 


శ్రీ అ. కి. వరందామనార్‌ 
ఆంగ్లము 
History of the Nayaks of Madura - 
Prof. ౧. Sathianathaier 
Tamilaham in the 17th Century - 
Prof. R. Sathianathaier 


124 


